ఎన్నికల జ్వరంతో రాజకీయ 
వాదులందరూ నిద్రపట్టక, తిండి సగిం 
చక అసహనంతో సతమతమౌతుంటే, 
ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 
మాత్రం చాలా నింపాదిగా కాలక్షేపం 
చేస్తున్నాడు. ఇవి ఆయన రాజకీయ 
భవిష్యత్తుకే కాక, వ్యక్తిగత జీవితానికి 
కూడా చాలా క్రీలకమైన ఎన్నికలు. 
గెలిస్తే ఏ ఇబ్బందీ లేదు. పారపాటున 
ఓటమి ఎదురైతే చుట్టముట్టే సమ 
స్యలు అన్నీ ఇన్నీ కావు. ఇంతకాలం 
ఆయన ఇచ్చే డబ్బుకు ఆశపడి, చేసే 
పనులకు ప్రలోభపడీ వంగి వంగి 
దండాలు పెట్టిన వారంతా శాపనా 
ర్ధాలు పెడతారు. కాంగ్రెస్‌ను నాశనం 
చేశాడని నిందిస్తారు. మరొకప్రక్క 


Lo 


NGEST LIVING NEWSPAPER IN TELUGU JOURNALISM 


సంపుటి:80 సంచిక:10 6-3-2009 శుక్రవారం 16పేజీలు విడిప్రతి: రూ, 5/- 


ముఖ్యమంత్రి దగర ఏదో మంత్రదండం వృన్నట్లుంది! 


రామోజీరావు వంటి బాధితులు వూరకే 
వదలి పెట్టరు. ఈ ఐదేళ్ల కాలంలో 
వైఎస్‌ నుంచి తమకు ఎదురైన కేసులు, 
ఇబ్బందులకు అంతకు అంత బదులు 
తీర్చుకోవడానికి తహతహ లాడుతు 
న్నారు. చంద్రబాబుకు ప్రభుత్వ వగ్గాలు 
చేజిక్కితే వైఎస్‌ జీవితం నరకంగా 
మారడం ఖాయం. ఎన్నికేసులు పుట్టు 
కొని వస్తాయో, ఎన్ని విచారణ కమీ 
షన్లు నియామకమౌతాయో, ఎన్ని విచా 
రణలు జరుగుతాయో వూహించలేము. 

ఈ చీకాకులు తప్పాలంటే, 
గెలిచి తీరాలి. అందుకు ఎంతో ప్రయ 
త్నం కావాలి. ఎన్నో వనరులు సమ 
కూర్చుకోవాలి. ఎన్నో ఎత్తులు, జిత్తులు 
పాటించాలి. 


పైకి మేకపోతు గాంభీర్యంతో 
గెలువు న్లాదే అని బీరాలు పలుకుతున్న 


ప్పటికీ, రాష్ట్రంలో రాజకీయ వాతా 
వరణం కాంగ్రెస్‌కు ఏమంత అనుకూ 


లంగా లేదని ముఖ్యమంత్రికి బాగా 
తెలుసు. మహాకూటమి ఫలితంగా 
తెలంగాణాలో కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి 
క్లిష్టంగా మారింది. తెలంగాణా వాదం 
ప్రబలంగా వుండే వరంగల్‌, కరీం 
నగర్‌, అదిబాలాబాద్‌, నిజామాబాద్‌, 
మెదక్‌ తదితర జిల్లాలలో కాంగ్రెస్‌కు 
పుట్టగతులు వుండవని ఆ(ప్రాంతం 
కాంగ్రెస్‌ నేతలే వాపోతున్నారు. తెలుగు 
దేశం, కమ్యూనిస్టులు ఏకం కావడం 
వల్ల నల్గొండ, ఖమ్మం వంటి జిల్లాలలో 
వారి ఓటు బ్యాంక్‌కు 
హైదరాబాద్‌, 


ఆధిక్యం రావడం 
నహజం రంగారెడ్డి 
జిల్లాలు మాత్రం తెలంగాణాలో కాం 
గైస్‌ ఉనికిని ఎంతో కొంత కాపాడు 
తాయి. మరొకప్రక్క ఉత్తరాంధ్ర జిల్లా 


తెలుగుదేశం పార్టికి మరో ఉప్పరక కాసారం... శవసమ్తుదం 
(.-మిన్మల్ని ఛూస్త బాలు, పార్టి లధనూనులు నయాగరా జలసాతంలా జగుకుతారు, 
 వంకటిగ్‌రుల్లో సారి: బిజయనగార మ్రోగించను వస్తున్న - == 


నందమూరి నాయకుడూ 


యువరత్న బాలకృష్ణ గారిక - 


స్వాగతం. WDA 


౧8.03.69 తది వెంకటగిరిలో జరుగు రోడిషోలకు తెలుగుదేశం ఫార్టీ నాయకులు, | 
కార్యకర్తలు మరియు అభిమానులు వేలాదిగా విచ్చేసి జయప్రదంచేయనునవీ; 


కురుగొండ రామకృష్ణ 


శం పార్టీ నాయకులు, వెంకటగిరి 


లలో ప్రజారాజ్యం గాలి ప్రచండంగా 
are ఆ జిల్లాలో కాంగ్రెస్‌ తృతీయ 
స్థానానికీ చేరుకొ, FA ఆశ్చర్యం లేదని 


ఖ్యాకం, సగం మంది ఎమ్మెల్యేల, మం 
త్రులతో సహా జనం చీత్కారాలు ఎదు 
ర్యాంటున్నారు కాంగ్రెస్‌ పట్ల, వైఎస్‌ 
పట్ల ప్రజలలో ఎంత మోజు వున్న 
ప్పటికీ ఈ ఎమ్మెల్యేల మీద వున్న వ్యతి 
రేకత వల్ల జరిగే నష్టం తీవ్రస్థాయిలో 
వుండబోతున్నది. చాలా నియోజకవర్గా 
లలో కాంగ్రెస్‌ను ఓడించొడానికి కాం 
గైస్‌ వాదులే కంకణాలు ధరిస్తున్నారు 

కొరవ 15వ పేజీలో 


లా 


Sol 


ఇన. - — sn 


మొగుడు చచ్చిమొత్తుకొంటుంటే 
మేనత్త కొదుకు చెల్లాటం ఆడాదట, 
పైళ్ల ఎండిపోయి రైతులు 
అల్లాడుతుంటే అధికార పశువులకు 
లంచాల మేను పెట్టాలట. : 
అధమం గ్రామానికి రు 100లు 
ఇస్తేనేగాని సుక్తి లెక్కల మీద సేనా 
పెట్టను అని నిష్మరముగా చెప్పేశాదు. 
కొన్ని గ్రామాలు ఆ ప్రకారమే వసూలు 
చేస్తున్నాయి. కొందరికి పరపతి పుట్టక 
ఏడుస్తూ కూర్చున్నారు. కొండూరు అం 
చనా-150, మహనూలు - 60; పలాని 
వూరు మహసూలు 900- జిపి అండ్‌ 
విఆర్‌ మొదలు అందరికీ భాగాలు! 
గ్రామాల్లో ధనకన్యను తార్చేది రాఘ 
వుడు; ఘరానా స్త్రీలు స్వయంగా హాజరై 
సుక్తీ అర్జీలు ఇచ్చుకోమని ఫర్మాన్‌. 
eran | 
10-3-1939 


పేజీలు: 20 


గాంధీజీ ప్రాయోపదేశం 


రాజకోట సంస్థానంలో ప్రజాపరి 
షత్‌ వారికి, సంస్థానం వారికిని చాలా 
కాలంగా పోరాటం జరుగుతూ వుంది. 
లారీఛార్జీలు, కాల్పులు జరుగు చుం 
డిన విషయాలు అందరికీ తెలిసినవే. 

..మరల సత్యాగ్రహం ప్రారంభ 
మైనది. గాంధీజీ సతీమణి కస్తూరి 
బాయి గాంధీ, మణిబెన్‌ పటేల్‌ కుమారి 
గారలు రాజ్‌కోటకు వెళ్లి నిర్భంధితులై 
నారు. జైళ్లలో సత్యాగహులను హింస 
పెడుతున్నారని గాంధీజీకి వార్తలు 
వచ్చాయి. 

..మరల ప్రజలు సత్యాగ్రహం 
ఆరంభిస్తే లాభం లేదనుకున్నారు. 
తాను ప్రాయోపవేశం చేయడం తప్ప 
శరణ్యం లేదనుకున్నాడు గాంధీజీ. 
ఠలాకూరు సాహెబ్‌కి 2వ తేది లేఖ 
వ్రాశాడు; 3వ తేది 12 గంటల లోవుగ 
తృప్తికరమగు ప్రత్యుత్తరం రాకుంటే 
ప్రాయోపవేశం చేస్తానని అందులో 
తెలిపారు. 


వెల: అణా 


ప్రతిపక్షాల తీరు బాగోలేదు! హీ 


ప్రభుత్వ పనితీరు సక్రమంగా 
లేకపోతే అధికారపక్షాన్ని విమర్శించాలి. 
మంచిచేస్తే ప్రశంసించాలి. అదే సద్వి 
మర్శ అవుతుంది. కానీ (ప్రతిపక్షాలు * 
అయినదానికి కానిదానికి ముఖ్యమం 
తిపై ద్వేషంతో నానా గందరగోళం 
సృష్టిస్తున్నాయి. వ్రతివక్షనాయకుడు 
చంద్రబాబు నాయుడు సంగతి చెప్పనవ 
సరం లేదు. రాజశేఖర్‌రెడ్డిపై అసూయ 


. ద్వేషాలు పెంచుకొని ఇష్టం వచ్చినట్లు 


విభాగం. వూపిరి సీల్చుకొనే వ్యవధి లేకుండా కష్ట 
పడింది. (ప్రభుత్వ పెద్దల ప్రాపకం పొందిన వారి 
కాంట్రాక్టలు, ఉద్యోగాలు, బిల్లులు, ప్రమోషన్లు, ఎసిబి 
కేసుల ఎత్తివేతలు, విజిలెన్స్‌ విచారణల ఉపసంహ 
రణలు, భూకేటాయింపులు వంటి వ్యక్తిగత ప్రయో 
జనాల. ఫైళ్లు వాయువేగ మనోవేగంతో పరుగులు 
పెట్టాయి, అర్థరాత్రి వరకు ఐఎఎస్‌ అధికారుల నుంచి 
ఆఫీను దిగువస్థాయి సిబ్బంది వరకు చెమటోడ్చి 
పనిచేశారు. ఈ గంట గడిస్తే ఇక మనది కాదన్న 
ఆదుర్దాతో సైరవీకారులు సెక్రటరియేట్‌ను తమ వశం 
చేసుకొని, .అధికారుల చేత జిఓల మీద బలవంతంగా 


ఇందులో ఒక భాగం. బంజారాహిల్స్‌ ప్రాంతంలో 
పట్టణ భూపరిమితి చట్టం క్రింద వివాదంలో వున్న 
స్థలాలు, కోర్టు కేసులో ఇరుక్కొన్న భూములు పెద్ద 


రాలకు ఎకరాలు క్రమబద్ధీక 
రించి పారేశారు. 


వైఎస్‌ ముఖ్యమంత్రిగా వున్న ఐదేళ్ల ప్రభుత్వ 
పరిపాలన మొత్తం పైరవీకారుల స్వర్గంగా భాసిల్లిన 
|నిజం లోకానికంతా తెలుసు. తనవారు అనుకొంటే, 
తన కుమారుడికో, తమ్ముడికో, అల్లుడికో, తోడల్లుడికో 
|వాటా ఇస్తే తన చేతులు తడిపితే ఎంతటి పని 
అయినా చిటికెలో చేసిపెట్టడం. ఆయన పాలనా దక్ష 
|తగా వాసికెక్కింది. ఆ బలహీనతను ఆసరాగా తీసు 
కొని వైఎస్‌ జగన్‌ వంటి కుటుంబసభ్యులు వేల కోట్ల 
రూపాయల ఆస్తి పాస్తులు సమకూర్చుకొంటే; కాం 
ట్రాక్టర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, గనుల యజ 
మానులు అపర కుబేరులుగా అవతారమెత్తారు. భూ 
సంస్కరణల చట్టాన్ని నిర్వీర్యం చేసి, తన అంతే 
వాసులకు ఎస్‌ఇజడ్‌ల పేరిట వేలాది ఎకరాల భూమి 
కట్టబెట్టి, నూతనతరం జమీందారులను సృష్టించాడు 
రాజశేఖరరెడ్డి. హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి 
నగరాలలో ప్రజల అవసరం కోసం ఒక చిన్న మరుగు 
దొడ్డి కట్టాలన్నా, పాఠశాల భవనం నిర్మించాలన్నా 
స్థలం దొరకని రీతిలో ప్రభుత్వ స్థలాలన్నిటినీ అస్మదీ 
యుల పరం చేశాడు. ఈ ఐదేళ్లలో రాజశేఖరరెడ్డి 


మాట్లాడుతున్నాడు. టిఆర్‌ఎస్‌ నేత 


కోడ్‌ ( విలువ కడితే, పది ల పు 
ప్రసారం తుంది. ప్రభుత్వ ఆస్తులు, వనరులు, ఖజానా 


| దన్న 
అవుతున్న సమయంలో సెక్రటరియేట్‌లోని ప్రతి 


అదే బరితెగింపు 


రులు ధాటుతున్న 


ఒక యజ్ఞంగా కొనసాగించారాయన. భారతదేశంలోని 
రాజకీయవాదులందరిలో అత్యంత సంపన్నుడైన 
నేతగా ఖ్యాతి పొందాడు రాజశేఖరరెడ్డి 2004 ఎన్ని 
కల ముందు అప్పుల బాధ పదలీక బంజారా 
హిల్స్‌లోని తన ఇంటిని అమ్మకానికి పెట్టినట్లు ప్రక 
టించారాయన. ఐదేళ్ల తర్వాత సాక్షిపత్రిక, టివి ఛాన 
గతో సహా ఆయన పెట్టుబడులు చూస్తే 30 నుంచి 
40వేల కోట్ల రూపాయల మేర వున్నాయి, తన కుమా 
రుడు, కుమార్తెలకు బెంగుళూరు నగరంలో ఆయన 
కట్టించి ఇచ్చిన విలాసవంతమైన భవనాల విలువే 
వందల కోట్లలో వుంది, ఒక్కొక్క ఇల్లు, పదెకరాల విస్తీ 
ర్టంలో కట్టారు, 

ఐదేళ్లపాటు ,ఇంతగా ప్రజాధనాన్ని దోచుకొని, 
పరిపాలనను తమ కుటుంబ ప్రయోజనాల కోసం 
వాడినా, ఆయనలో తృప్తి కలగక పోవడం విచిత్రం. 
మనిషి ఆశకు అంతు వుండదనే సామెతకు రుజువు 
వలె జరిగింది ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన రోజు 
వైఎస్‌ ప్రభుత్వం విడుదల 
చేసిన జిఓల పరంవర. 
చివరి నిముషం వరకు తన 
వారికి ప్రభుత్వధనాన్ని ఆస్తు 
లను దోచి పెట్టాలనే బరి తెగింపు వైఎస్‌ వంటి నేతలు 
చేయదగిన పని కాదు. 

రేపటి ఎన్నికలలో తన గెలుపు ఖాయం అని 
ఘంటాపథంగా చెప్తున్నారు. ప్రతిపక్షాలంటే ఏ మాత్రం 
లక్ష్య పెట్టడం లేదు. 200 సీట్లు వస్తాయని ప్రకటి | 
స్తున్నాడు. గెలుపు మీద, మళ్లీ అధికారంలోకి రావడం | 
మీద అంత నమ్మకం వున్నవాడు, ఇంత చవక 
బారుతనంగా చివరి నిముషంలో జిఓలు విడుదల 
చేయవల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? దాని 
అర్థం, తన గెలుపు మీద తనకు విశ్వాసం లేదని | 
భావించాలా? 

రాజకీయవాదులు సరే, అధికారాన్ని అంతిమ | 
క్షణాల వరకు అనుభవించాలని తహతహలాడు | 
తున్నారు. ఐఎఎస్‌ అధికారులకు ఏమి రోగం వచ్చింది. 
ఎన్నికల నిబంధనలను అతిక్రమించి మరీ నేతల 
అడుగులకు మడుగులొత్తే నీచబుద్ధి వారిని ఆవహిం 
చడం విచారకరం. ఇటువంటి అధికారుల వల్లనే రాజ 
కీయవాదులు అంతగా బరితెగిస్తున్నారు. ప్రజాస్వా 
మ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారు. 


చంద్రశేఖర్‌రావు నోటికి అడ్డు ఆపు 
లేదు. సిపిఎం నేత రాఘవులు, సిపిఐ 
నేత నారాయణ, చివరకు చిరంజీవి 
కూడా వైఎస్‌ను విమర్శిస్తున్నారు. 
ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిలా 
పేద ప్రజలకు ఉపయోగవడే పనులు 
చేసిన వ్యక్తి రాష్ట్ర చరిత్రలో మరొకరు 
లేరన్నది జగద్వితం, 


బైవి.రామానుజస్వామి బెనై 


ఆలయాలు పవిత్ర స్థలాలు! 


ఆలయాలు వవిత్రస్థలాలు, 
ఇక్కడ సెల్‌ఫోన్లు, బూట్లతో (ప్రవేశించ 
కూడదు. కానీ ర పభుత్వాధినేతయే 
సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ తిరుమల 
దివ్యల్మీతంలో వవేశిస్తున్నట్లు వార్త 
ఫోటోలు కొన్ని వత్రికల్లో వద్చాయి. 
దేవాదాయశాఖ కమీషనర్లు ధ్వజిస్తం 
భం వరకు బూట్ల మీద బెళ్లిపోతుగన్న 


తనతొ. 


ఫోటోలు పత్రికల్లో (ప్రచురిత మవుతు 
న్నాయి. ఇటీవల ఆంజనేయస్వామి నిజ 
రూవ దర్శనాన్ని సెల్‌ఫోన్‌లో మేసేశ్‌గా 
పంపడానికి దేవాదాయశాఖాధికారుటే 
కారణం కావడం దారుణం, ఆలయాల్లో 
సంస్కృతి, సాంప్రదాయాలను పెగ్డలే 
కాపొడకుంటే ఎలా? 


Creve కావల 


ణగేశల! 


రాజకీయం కూడా ఒక క్రీడే. ఇం 
దులో వుండే రాజకీయ నాయకులు 
నియమనిబంధనల ప్రకారం నడవకుంటే 
గబ్బుపట్టి పోతారు, తెలుగు మహిళా 
అధ్యక్షురాలు రోజా, ప్రజారాజ్యం 
మహిళా అధ్యక్షురాలు శోభారాణి ఒకరి 
నాకరు దూషించుకొన్న వ్యవహారంలో 
ఇద్దరూ పరిధులు దాటేశారు. ప్రజలు 


జనవాణి 


వీరిని అసహ్యించుకొనే స్థాయికి వెళ్లిపో 
యారు. వాస్తవానికి చిరంజీవి, పవన్‌ 
కళ్యాణ్‌ను వ్యక్తిగతంగా విమర్శిస్తూ 
రోజానే మొదట అనైతికంగా వ్యవహరిం 
చింది, వ్రతిన్సందనగా శోభారాణి 
మరింత రెచ్చిపోయింది, మహిళా నేత 
లను ఆయాపార్టీలు కట్టడిచేస్తే మంచిది, 
నీ, హొబ్‌, వానుమంతరావు నెల్లూరు 
6 మార్చి, 2009 


లోక్‌నభ స్పీకర్లుగా వ్యవహ 
రించిన వ్యక్తుల్లో సోమ్‌నాథ్‌ ఛటర్జీని 
అరుదైన వ్యక్తిగా అభివర్ణించవచ్చు. 
లోక్‌సభలో ఏ పార్టీకి మెజార్టీ "లేదు. 
కలగూర గంవలా అక్కడి పరిస్థితులు 
న్నాయి. పార్లమెంట్‌ సభ్యులలోనూ 
సశత్రవర్తన కల్గిన వ్యక్తులు తగ్గిపో 
యారు, ఇటువంటి పరిస్థితుల్లో ఆయన 
నభను హుందాగా నడపను కొన్నిసార్లు 


కాంగైముారీ కార్య 
దర్శిత్వానికి ఆదార్య రంగాగా రిద్సిన రాజీ 
నామాను, కడపట బెల్గాం వువన్యాసంలో 
గూడా ఆమోదించబడింది. అసలు నభ్య 
త్వం విషయం గూడా వుంచడమా, వూడ 
రీయడమా అనేది ఆలోదిస్తారట. ఇక 
రంగాగారికి కాంగ్రెస్‌ నుండి రైదొల 
గడమా? లేక వారు పంపీతే పోవ 
డమా? అనేదొక్కటే మిగిలి వున్న (పళ్ళ 
ఇందిరాగాంధీ ప్రీత్యర్థం 


ఏ రోటి వద్ద ఆ పాట పొడడం 
అందరికీ చేతనైన పనిగాదు. ఈ కళలో 
కొందరికి మాత్రమే ప్రవీణతుంటుంది. 
అందులో మన రాష్ట్ర కాంగైస్‌ అధి 
నేతలు ప్రధములుగా వస్తారు. 


ఇక కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శ్రీమతి 
ఇందిరాగాంధీ, ఆమె తన కార్యదర్శు 


6-3-1959 


పేజీలు: 12 వెల: 0-3-0 


లాం ల కా 
లలో ఒకరుగా ఒక మహిళను తీసుకు 
న్నారు. అందువల్ల మన రాష్ట్రంలో గూడా 
ఒక కార్యదర్శిగా స్త్రీని తీసుకుంటానని 
పిడతల రంగారెడ్డి గారు ప్రకటించారు. 
ఇందిరాగాంధీ గారి అభిమానాన్ని సం 
పాదించడానికి మన నాయకులు కని 
పెట్టిన దగ్గర మార్గాలలో యిదొకటి. 
నెల్లూరు వ్యవసాయ ప్రదర్శనం 
రంగనాయకుల తిరునాళ్లు సంద 
రృంలో ఏటా ఏర్పాటు చేయబడే వ్యవ 
సాయ పారిశ్రామిక పశు ప్రదర్శనం 
24-3-59 నుండి 26-3-59 వరకు 
తాలుకాఫీను ఆవరణంలో జరుగు 
తుంది, ధాన్యం, కూరగాయలు, పండ్లు, 
పశువులు వగైరాలు ప్రదర్శించి బహు 
మతులు పొందమని వ్యవసాయశాఖ 
కోరుతుంది. 


రంగడి తిరునాళ్లు 
నెల్లూరు తల్పగిరి రంగనాధ 
స్వామి తిరునాళ్ల అంకురార్పణం 19వ 
తేది, 24వ తేది బంగారు గరుడసేవ, 
25వ తేది కళ్యాణం, 26 రథోత్సవం. 


సోమనాథ్‌ ఛటర్జీ మంచి స్పీకర్‌! 


కఠినంగా వ్యవహరించారు. స్వంతపార్టీ 
వ్యక్తులే దాన్ని జీర్ణించుకోలేక ఆయన్ను 
పార్టీ నుంచి బహిష్మరించినా భయవడ 
లేదు. ఈసారి లోక్‌సభకు రానని 
ధైర్యంగా ప్రకటించి వెళ్లడం సోమ్‌ 
నాధ్‌కే చెల్లింది. ఆయన్ను రాష్ట్రపతిని 
చేస్తే దేశం కొన్ని రంగాల్లోనైనా బాగు 
పడుతుంది. 


కౌపెంచలయ్య కొడవలూరు 


కలక్టరేట్‌లో కళ కళ! 


కలక్టరేట్‌ ప్రాంగణంలోని పొడు 
బడిన భవనాలు కూల్చివేసి వాటి 
స్థానంలో సందర్శకులు కూర్చోను 
చక్కని షెడ్లు కలక్టర్‌ వేయించారు, 
కార్యాలయంలో పాతకాలం నాటి నాప 
రాళ్లు తీసివేసి మార్బుల్‌ పరిపించారు, 
దీంతో కలక్టరేట్‌కే ఓ కళ వచ్చింది. కల 
fర్‌ బంగళాలో కూడా చెట్లు చేమలు, 


గుట్టా మిట్టలలో పాములు, తేళ్లు 
తిరుగుళుండేవి, వీటిని తీసివేసి శు 
భ్రంగా లాన్‌ వేయించారు. స్టాఫ్‌, విజి 
టర్ల గదులు వాస్తుకు అనుగుణంగా తీర్చి 
దిద్దారు. ఇటువంటి కలక్టర్లు ప్రతి 
జిల్లాలో వుంటే ప్రభుత్వ కార్యాల 
యాలు వాటిక్‌వే బాగుపదుతాయి. 

వాన్తురామ చంద్ర నెల్లూరు 


బాలకృష్ణ రాక 

తెలుగుదేశం పార్టీ తరపున 
ప్రచారం చేయను నటుడు బాలకృష్ణ 
జిల్లా నర్యటనకు విచ్చేస్తున్నారు. 
ఇప్పటివరకు అందిన నమాచారం 
ప్రకారం 8, 9, 10, 11 తేదుల్లో ఆయన 
జిల్లాలో పర్యటించి, ప్రకాశం జిల్లాకు 
వెళ్తారు. 8వ తేది తడ, సూళ్లూరుపేట, 
నాయుడుపేట, వెంకటగిరిలలో పర్యటి 
స్తారు. 9వ తేది బాలాయవల్లి, 
గూడూరు, మనుబోలు, వెంకటాచలం, 
సక్వేవల్లి, ముత్తుకూరులలో పర్యటించి 
నెల్లూరుకు చేరుకొంటారు. 10వ తేది 
కోవూరు, కొడవలూరు, అల్లూరు, 
బోగోలు, కావలిలలో ఏర్పాటుచేసే 
నభల్లో ప్రసంగిస్తారు. 11వ. తేది 
జలదంకి, కలిగిరి, సంగం, ఆత్మకూరు, 
వింజమూరు, దుత్తలూరు, వరికుంట 
పాడుల మీదుగా ప్రకాశం జిల్లాకు 
వెళ్తారు. తెలుగు యువత .రాష్ట్ర అధ్య 
క్షుడు బీద రవిచంద్ర, బాలకృష్ణ పర్య 
టన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పర్య 
టనలో కొద్దిపాటి మార్పు చేర్పు 
లుండవచ్చు. 


తెలుగుదేశం 
కార్పొరేటర్ల వెలి! 


నెల్లూరు మేయర్‌ ఎన్నికల్లో 
కాంగ్రెస్‌ పార్టీకి బాహాటంగా మద్దతు 


ప్రకటించిన తెలుగుదేశం కార్పొరేటర్లు 
రూప్‌కుమార్‌, వేల్పుల రజని, సూళ్లూరు 
రమాదేవిలను జిల్లా తెలుగుదేశం పార్టీ 
అధ్యళ్షుదు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 
పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. సమా 
వేశానికి గ్రైర్బాజైన పార్టీ కార్పొరేటర్లు 
బద్రి మంజుల, దువ్వూరు చర, ధారా 
మరియమ్మలకు షోకాజ్‌ నోటీసులు 
జారీ చేశారు, 


ఎన్నికల ఆంక్షలు 

ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ 
చేయడంతో రాజకీయ పార్టీలకు జిల్లా 
కలెక్టర్‌ రామ్‌గోపాల్‌ కొన్ని సూచనలు 
చేశారు. రాజకీయ పార్టీలు ముందస్తు 
అనుమతి లేకుండా పెట్టిన హోర్డిం 
,గులు, బ్యానర్లు తొలగించాలన్నారు. 
మైక్‌ ప్రచారానికి, బహిరంగసభలకు 
తప్పనిసరిగా ఆర్టీఓ అనుమతి తీసుకో 
వాలన్నారు, ఇళ్లపై ప్రచార నినాదాలు 
వ్రాయాలన్నా తప్పనిసరిగా ఆ ఇళ్ల 
యజమానుల అనుమతి తీసుకోవాల 
న్నారు. 


నెల్లూరు రూరల్‌లో 
సిపిఎం పోటీ? 


నెల్లూరు రూరల్‌ నియోజక 
వర్గాన్ని మహాకూటమిలో భాగస్వామి 
అయిన సిపిఎం పార్టీకే కేటాయించా 
లని తెలుగుదేశం పార్టీ, నిర్ణయం 
తీసుకొన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా 
తెలిసింది. గూడూరు అసెంబ్లీ స్థానం 
స్వీకరణకు సిపిఎం ఉత్సాహం చూపక 
పోవడంతో నెల్లూరు రూరల్‌ స్థానాన్ని 


తెలుగుదేశం కేటాయించక తప్పడం 
లేదు, : 


ఎన్నికల కోడ్‌తో 
ఆగిన పోలీస్‌ సెలక్షన్స్‌ 


కేంద ఎన్నికల సంఘం ఎన్నిక 
లకు నోటిఫికేషన్‌ విడుదల చేయ 
డంతో జిల్లాలో సోలీస్‌ కానిస్టేబుళ్ల ఎం 
పిక నిలిపేశారు. 5వ తేది నుంచి ఈ 
ఎంపిక జరగాలి. రెండు వేల మంది 
నిరుద్యోగులు పోటీకి సిద్ధపడిన వేళ 
వీటిని అకస్మాత్తుగా నిలిపివేశారు. ఎన్ని 
కలయ్యాక తిరిగి సెలక్షన్‌ ప్రక్రియ 
చేపడతామని ఎస్పీ మల్లారెడ్డి చెప్పారు, 


కార్పొరేటర్‌ సతీమణి 
ఆత్మహత్య 

నెల్లూరు నగర 23వ డివిజన్‌ 
కార్పొరేటర్‌ మేకల నరేంద్రరెడ్డి సతీ 
మణి పార్వతమ్మ(38), 4వ తేది 
సాయంత్రం ఉరివేసుకొని ఆత్మహత్య 
చేసుకొంది. భార్యాభర్తల మధ్య చిన్న 
స్పర్థలే ఈ సంఘటనకు కారణమని 
తెలిసింది. పార్వతమ్మకు ఈ డివిజన్‌ 
ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు 
వాలు. 


మళ్లీ కొత్త ట్రాఫిక్‌ సిఐ 


నెల్లూరు ట్రాఫిక్‌ సిఐగా రాఘవ 
రావు బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ 
సిఐగా నియమితులైన విజయకుమా 
ర్‌పై పైవేటు కేసులు నమోదై వుండ 
డంతో ఎన్నికల కమీషన్‌ ఆదేశాల 
మేరకు ఆయన్ను రైల్వేశాఖకు బదలీ 
చేశారు. కొత్తగా ట్రాఫిక్‌ సిఐగా నియ 
మితులైన రాఘవరావుకు గతంలో 
నెల్లూరు ఫిఫ్స్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో 
ఎస్‌ఐగా పనిచేసిన అనుభవముంది. 
సమస్యాత్మక గ్రామాలపై 

పోలీసుల నిఘా 

జిల్లాలో సమస్యాత్మక నియోజక 
వర్గాలైన ఉదయగిరి, కావలి, ఆత్మకూ 
రులోని గ్రామాలపై ప్రత్యేక నిఘా 
పెట్టాలని 4వ తేది జరిగిన పోలీసు 
అధికారుల సమావేశంలో ఎస్పీ మల్లా 
రెడ్డి సూచించారు. జిల్లా అంతటా 
లైసెన్సు కల్గిన తుపాకులను డిపాజిట్‌ 
చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. 


ప్రత్యేక కార్లుకొన్న 
ఆనం సోదరులు 


అసెంబ్లీ ఎన్నికల్లో (ప్రచారానికి 
సరికొత్త (వ్రచారసాధనాలు 
సోదరులు సిద్ధం చేసుకొన్నారు. దీని 
కోసం ఒక్కోకారును 28 లక్షల చొప్పున 
ఒకటి వివేకానందరెడ్డి, మరొకటి 
రామనారాయణరెడ్డి కొన్నట్లు తెలిసింది. 


మస్తానయ్య దర్గాలో 
ఎ.ఆర్‌,రెహమాన్‌ 


ఆస్కార్‌. అవార్డు పొందిన సం 
గీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ 4వ 
తేది వేకువజామున కసుమూరు మస్తా 
నయ్య దర్గాను సందర్శించి ప్రత్యేక 
పూజలు చేశారు, పనిలో పనిగా నెల్లూరు 
బారాషాహీద్‌ దర్గా చుట్టూ కూడా 
ఎ.ఆర్‌.రెహమాన్‌ 


ఆనం 


ప్రదక్షిణలు చేసి 
వెళ్ళరు. ఆయన తల్లి కూడా రెహమాన్‌ 
వెంట వచ్చారు. మస్తానయ్య సన్నిధికి 
రెహమాన్‌ రావడం ఇది రెండవసారి, 


6 మార్చి, 2009 


తంలో దొంగల బిడడ ఎక్కురైంది. ర్యాత్రి 
వేళల్లో ఇళ్ల ముందు పెట్టిన స్రైకీళ్సు 
న్మూటర్లతోపొటు గృహోవకరణాలను 
పట్టుకెళ్తున్నారు. ఈ ప్రాంతీయులు ఈ 
విషయమై ఐదవ నగర పోలీసులకు 
ఫిర్యాదు. చేసినా ఫలితం. లేకుండా 
పోతుందని వాపోతున్నారు. 


ఎమ్మెల్యే వైఖరిపై 
ఆగ్రహం 


ఎమ్మెల్యే వివేకానందరెడ్డి మేయర్‌ 
ఎన్నిక సందర్భంగా సిపిఎం కార్పొ 
రేటర్లను వుద్దేశించి చేసిన వ్యాఖ్యలకు 
ఐద్వా తీవ్రంగా స్పందించింది. మీ సం 
గతి చూస్తాం; ఇక మీ మెడపై కత్తే 
నంటూ వివేకా కార్పొరేటర్లను బెదిరిం 
చడం తప్పన్నారు. వివేకానందరెడ్డి తన 
ధోరణి మార్చుకోకుంటే తగిన గుణ 
పాఠం చెబుతామన్నారు. 


రంగడి బ్రహ్మోత్సవాలు! 


తల్పగిరి రంగనాధస్వామి బ్రహ్మో 
త్సవాలు 6వ తేది నుంచి 16వ తేది 
వరకు జరుగుతాయి. 7వ తేది ధ్వజా 
రోహణము, 8వ తేది సూర్యప్రభ, 9వ 
తేది సింహవాహనం, 10వ తేది హను 
మంతసేవ, 11వ తేది మోహినీ అవ 
తారం, బంగారు గరుడసేవ, 12వ తేది 
వూలంగిసేవ, కళ్యాణోత్సవం, 13వ 
తేది రథోత్సవం, 14వతేది తిరుప్పాయ్‌ 
న్హాడల్‌, 15వ తేది ప్రణయ కలహో 
త్సవం, చక్రస్నానం, 16వ తేది పుష్ప 
యాగం, 17వ తేది తెప్పోత్సవం జరుగు 
తాయి. 11వ తేది బంగారు గరుడసేవ 
సందర్భంగా స్వామి వారికి ఎమ్మెల్యే 
వివేకానందరెడ్డి పట్టు వస్త్రాలు సమ 
ర్పిస్తారు. బ్రహ్మోత్సవాలకు. భక్తులంతా 
విచ్చేసి జయప్రదం చేయమంటున్నారు 


దర్శించండి! 


జిల్లా విద్యాశాఖాధికారి జలీల్‌ 
సాహిల్‌ సెలవు పెట్టారు. డీంతో ఇన్‌ 
ఛార్జ్‌ డిలఓగా వల్లెపోడు రైట్‌ కాలేజి 
పిన్సిపొాల్‌ ఆంజనేయులును నియమం 
చారు. టీచర్ల కౌన్సిలింగ్‌, బదలీ ప్రక్రి 
యను ఈయనే వర్యలేక్లిస్తారు, 

నేలపై కూర్చొని 

పరీక్షలు వ్రాస్తున్నారు 

ఇంటర్మీడియట్‌ పరీక్షలను జిల్లా 
లోని వలు కేంద్రాలలో వి 
నేలపై కూర్చొని వ్రాస్తున్నారు. ప్రభుత్వ 
జూనియర్‌ కాలేజీల్లో ఫర్నిచర్‌ వనతి 
లేకపోవడంతో ఈ దుస్థితి ఏర్పడింది. 


ప్రజారాజ్యం పార్టీలో 
చేరిన 800 మంది! 


యువరాజ్యం అధ్యక్షుడు. బట్ట 
పాటి నరేంద్రరెడ్డి ఆధ్వర్యంలో 800 
మంది పడుగుపాడు వాసులు ప్రజా 
రాజ్యం పార్టీలో చేరారు, ఈ కార్యక 
మంలో పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక 
కార్యదర్శి పి.అజయ్‌కుమార్‌, ముత్యాల 
చంద్రమోహన్‌, తుపాకుల మునెమ్మ 
ముంగమూరు శ్రీధర్‌కృష్ణారెడ్డి, తేలిపల్లి 
రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు. 


బంగారం స్పెషల్‌ ఆఫర్‌ 
B18 916 హాల్‌మార్క్‌ 


thug) 
శ్రీ తేల్బగలి రంగశాథి స్వామి వారి డేవశ్ళానం 


నెల్లూరు: ఫోన్‌ :- 0861-2331156 


కార్యక్రమ వివరములు 
తేది 10-03-2009 మంగళవారం. రా॥ 6.00 గంటలకు హనుమంతసేవ 


తేది 11-03-2009 బుధవారం 
తేది 12-03-2009 గురువారం 
తేది 13-03-2009 శుక్రవారం 


510.00 గంటలకు బంగారు గరుడసేవ 
సా 7.00 గంటలకు కళ్యాణోత్సవం 
ఉ॥ 0.00 గంటలకు రథోత్సవం 


తేద 17-03-2009 మంగళవారం ౮॥7,00 గంటలకు తెప్పోత్సవం 
అత్యంత వైభవముగా జరుగు బ్రుహ్మోత్సవాలకు 
భక్తులెల్లరు విచ్చేసి శ్రీ స్వారి వారి తీర్థపుసానములు 
న్వీకీరిరననీలసినీదిగా కోరుచున్నాము. 


లాంతు మీహిశ్చరధెడ్డి, ఆర్యంగ్యపణాలకాం 


కయ మాగుంట విజయరెడ్డి శ్ర కొండ్రెడ్డి రంగారెడ్డి, టు కామిశెట్టి 
పైయూవతమ్మ శ్రీ సంవత ఎయుమంతరావ్ను శ దేశిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి శ కందల వెంకటేశ్వర 
శ్రీ గొళ్లవాం రవీం భ్రనాధ్‌ంు శ్రీ ఊటుకూరు ముదృళష్ట 

శీ గుమ్మిడేల వంకట రమణ య్యు AEA ళ్నంన్నాలు SLs paar కవల టల శాన్వి లభ్యత ప్యాట 


(| ననన అధికారి 
కంగా మొదలైపోయింది, 2తేది సాయం 
తం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. 
నెల్లూరు జిల్లాను రెండవ దశ పోలిం 
గ్‌లో చేర్చారు. ఏప్రెల్‌ 4తేది నామి 
నేషన్లకు తుది గరువు, ఏప్రెల్‌ 23తేది 
పోలింగ్‌. దాన్ని బట్టి ల నిర్ణ 
యం ఈ నెలాఖరు" లోపల జరిగిపో 
వాలి. తెలుగుదేశం పార్టీ ఈ విష 
యంలో చాలా ముందడుగులో వుంది. 
ఒకటి రెందు చోట్ల తప్ప వారి అభ్య 
రుల నిర్ణయం దాదావు ఖరారైనట్లు 
లెక్క ప్రజారాజ్యం కూడా ఒక అవగా 
హనకు వచ్చేసి వుంది. కాంగ్రెస్‌ మాత్రం 
డోలాయమానంలో  వూగినలాడు 


తున్నది. 
కత్తులు దూస్తున్నారు 


2004 ఎన్నికలకు, నేటికి 
కాంగ్రెస్‌పార్టీలో చాలా తేడా. ఆరోజు 
జిల్లా మొత్తం మీద కాంగ్రెస్‌వాదులు 
ఏకత్రాటి మీద నడిచారు. అత్యంత 
ఒద్దికగా మసలారు, ఒకరికొకరు సహ 
కరించుకొన్నారు. తమందరి పెద్దగా 
నేదురుమల్లి జనార్జనరేడ్డిని గౌరవించి, 
సంపూర్ణ సహకారంతో ఎన్నికలలో 
పనిచేసి, జిల్లాలోని సీట్లన్నీ గెలుచుకొ 
న్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు పూర్తి 
విరుద్ధం. జిల్లా ఎమ్మెల్యేలలో ఏ ఇద్దరి 
మధ్య ఒద్దిక లేదు. అవగాహన లేదు. 
పైపెచ్చు తీవ్రస్థాయిలో - శత్రుత్వ 
భావాలు పెచ్చరిల్లుతున్నాయి. ఒకరి 
మీద ఒకరు కత్తులు దూస్తున్నారు. 


అవకాశం దొరికితే తలలు తెగనరు 
కోవడానికి వురవురలాడుతున్నారు. 


వునర్విభజున ఫలితం 

ఈ పరిస్థితికి ప్రధాన కారణం, 
నియోజకవర్గాల. వునర్విభోజన వల్ల 
ఏర్పడిన గందరగోళం ఒకటి. రెండవది, 
జిల్లాపై తమ పెత్తనం నిరూపించుకోవ 
డానికి ఇంతకు మించిన అవకాశం 
మళ్లీ దొరకదని ఆనం సోదరులు పడు 
తున్న తాపత్రయం, నియోజకవర్గాలలో 
మార్చుల వల్ల ఏ ఒక్కరు కూడా, మరొ 
కఠి సహాయం లేకుండా ఎన్నిక జరప 
లేని పరిస్థితి ఏర్పడింది. సూళ్లూరు 


పేటలో వెంకటగిరి, వెంకటగిరిలో 
రాపూరు, సర్వేపల్లిలో రాపూరు, కోవూ 
రులో సర్వేపల్లి ఉదయగిరిలో కావలి, 
ఆత్మకూరులో ఉదయగిరి గ్రామాలు 
కలిశాయి. అల్లూరు, , రాపూరు రద్దు 
అయ్యి, కావలి, కోవూరు, నెల్లూరు 
రూరల్‌ స్థానాల్లో విలీనమైనాయి. 
దీనితో రాజ్యలక్ష్మమ్మ మద్దతు లేనిదే 
సూళ్లూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం 
బండి ముందుకు కదలదు; రామనారా 
యణరెడ్డి ప్రమేయం లేకుండా రాజ్య 
లక్ష్మమ్మ అడుగుతీసి అడుగు వేయలేదు; 
ప్రభాకరరెడ్డి సహకారం 
లేకుండా రామనారాయణ, రామనారా 
యణ తోడ్పాటు లేకుండా ప్రభాకర్‌రెడ్డి 


ఆదాల 


ప్రజారాజ్యానికి బాలారిష్టాలు! 


ప్రజారాజ్యం పార్టీ పరిస్థితి 
రాష్ట్రంలో ఎట్లా వుందో, నెల్లూరు 
జిల్లాలో కూడా అట్లనే వుంది. బాలా 
రిష్టాలు దాటలేక పోతున్నారు వారు. 
పార్టీ .టిక్కెట్లకు ఎవరు సిఫార్సు 
చేయాలో, ఎవరు = నిర్ణయం తీసుకో 
వాలో కూడా స్పష్టత ఏర్పడడం లేదు, 
మొదట్లో డాక్టర్‌ మిత్రాకు జిల్లా వదలి 
పెట్టినట్లు చెప్పారు. ఆ తర్వాత కొంత 
కాలం అల్లు అరవింద్‌ జోక్యం చేసు 
కొన్నారు. తాజాగా నాగబాబు పలు 
కుబడి నడుస్తున్నది, ఆయన ప్రతినిధిగా 
సీనియర్‌ అడ్వకేట్‌ అనంత రామయ్య 
కుమారుడు వేములపొటి అజయ్‌ 


కుమార్‌ వ్యవహరిస్తున్నాడు. జిల్లా 
కన్వీనర్‌ బొద్మిరెడ్డి రాఘవేండద్రరెడ్డి 
ఓకవక్క Dh నేతగా అల్లు అరవింద్‌ 
స్థాయిలో గుర్తింపు పొందిన వంకి పెం 
ఛలయ్య మరొకనక్క జిల్లా వ్యనహారా 
అను డూస్తగ్భారు. మంది ఎక్కలైలీ 
CTY వలదవీడినట్లు, ఒక నాయకు 
డ9టూ లీకటోనడంతో అభ్యర్భలు 
కాగోరీవారు ఇనరిని వ్రసన్నం చేసుకో 
లాలో, వవరీ మాట తుది వలుకు అవు 
తుంటో అర్థంకాక అయోమయంలో 
వీడుతున్శారు, 


(ప్రజారాజ్యానికి జనాదరణ తక్కు 
వగా లేదు. యువతలో డానిపట్ల 
చాలా మోజు వుంది. సాధారణ జనం 
కూడా ఎప్పుడూ ఆ రెండు పార్టీలేనా, 
ఈసారి కొత్త పార్టీకి అవకాశం ఇద్దా 
మన్న ఆలోచనలో వున్నారు, అందరూ 
అనుకొన్నట్లు కేవలం కావు, బలిజ 
కులాలకు పరిమితం కావడం లేదు ఆ 
పార్టీ, ఎస్సీలు, గిరిజనులు, మత్య్యకా 
రులు, చాలా బిసి కులాలలో చెప్పుకో 
దగిన చొరబాటు సాధించింది. అయితే 
ఇదంతా నిశ్శబ్దంగా జరిగిపోతున్నది, 
దానితో ఆ పార్టీలోకి రావడానికి కొత్త 
వారు ధైర్యం చేయలేకపోతున్నారు. 
జిల్లా స్థాయిలో ఏక నాయకత్వం 
వుంది. ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని 
వుంటే పరిస్థితి వేరుగా వుండేది. అది 
జరగకపోవడంతో కొన్ని నియోజకవర్గా 
లలో పేరున్న అభ్యర్థులే కనిపించడం 
లేదు, 

నెల్లూరు నగరం నుంది డాక్టర్‌ 
మిత్రా పోటీ చేస్తాడని మొదట అనుకొ 
న్నారు. ఆయన వెనక్కుతగ్గడంతో ముంగ 
మూరు శ్రీథరకృష్ణొరెడ్డి తనకు గ్యారంటీ 
అన్న నమ్మకంతో [వదారం దేసుకొంటు 
న్నాడు. మాజీ మేయర్‌ పులిమి వైలజకు 
కూడా ఈ స్థానంట్ల అసక్తి వున్నట్లు 
తెలుస్తున్నది. అయితే ఇప్పటి వరకు 
శ్రీథరకృష్విరిడ్డిదే మొదటి న్మినం, 

కొర 15వ పేజీలో 


వని చేయలేరు. (ప్రభాకర్‌రెడ్డి సై 
అంటేనే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి 
జెండా. కట్టాలి, విష్ణు మద్దతిస్తేనే 
మాగుంట పార్వతమ్మకు లైన్‌ క్లియర్‌ 
అవుతుంది. పార్వతమ్మ తోడ్చాటు 
లేకుంటే" మేకపాటి శేఖర్‌రెడ్డి చేతులు 
కాళ్లు ఆదవు, ఆత్మకూరులో ఎవరు 
పోటీచేసినా మేకపాటి మద్దతు తప్పని 
సరి. నియోజకవర్గాల పునర్విభజన 
ఇట్లా ఒకరి మీద ఒకరు ఆధారపడక 


తప్పని పరిస్థితి సృష్టించాయి. 
ఆనం అహంకారం 


ఈ అవకాశాన్ని తమ రాజకీయ 
ప్రాబల్యానికి వాడుకోవాలని ఉత్సాహ 
పడుతున్నాడు జిల్లా మంత్రి ఆనం 
రామనారాయణరెడ్డి, మంత్రి అనే 
వాడు, ఎప్పుడైనా ఏ పార్టీలోనైనా జిల్లా 
అంతటిలో నాయకులను, కార్యకర్తలను 
సమన్వయం చేసి, లోపాలున్న చోట 
సవరించి, పార్టీని ఏకత్రాటి మీద నడి 
పించాలి. కానీ రామనారాయణరెడ్డి అం 
దుకు భిన్నంగా, జిల్లాలోని ప్రతి నియో 
జకవర్గంలో ఏదో ఒక పేచీ పెట్టి, పరి 
స్థితి మొత్తాన్ని తన గుప్పిట పట్టడానికి 
చూస్తున్నాడు. గత ఎన్నికల సమయా 
నికి నేదురుమల్లి జనార్దనరెడ్డి జిల్లా 
కంతటికీ పెద్దగా వ్యవహరించారు. 
అందరినీ సమన్వయపరచి, ఎవరికీ 
కష్టం కలగకుండా టిక్కెట్లు కేటాయించి, 
ప్రచారాన్ని సైతం దగ్గరుండి చూశాడు. 
ఈసారి ఆనం సోదరులు ఆయన్ను 
లెక్క చేయడం లేదు. ముఖ్యమంత్రి 
వైఎస్‌ తమ పక్షంలో వున్నాడు కాబట్టి, 
తాము ఎవరి మాట వినాల్సిన అవ 
సరం లేదన్నది వారి ధోరణి. జిల్లాలో 
టిక్కెట్ల పంపకం మొత్తం తమ ఇష్టా 
నుసారం జరపడానికి ముఖ్యమంత్రి 
అనుమతిస్తారని వారి ఆశ, 


పొర్వతమ్మ వైరాగ్యం 
నియోజకవర్గాల వారీగా చూస్తే, 
నిన్న మొన్నటివరకు నాకు టిక్కెట్‌ 
ఇవ్వకుంటే ఒప్పుకొనేది లేదని గట్టిగా 
మాట్లాడుతుండిన మాగుంట పార్వ 
తమ్మ కావలిలో నేను పోటీ చేయ 


ప్రచారంలో తెలుగు 


తెలుగుదేశం పార్టీకి సంబం 
ధించి. గూడూరు, వెంకటగిరి తప్ప 
తతిమా 7 స్థానాలలో అభ్యర్థులు ఖరా 
రైపోయారు. ఒక స్థానాన్ని సిపిఎంకు 
వదలి పెట్టబోతున్నారు. బహుశ నెల్లూరు 
రూరల్‌ను కామేగ్గకు ఇవ్వవచ్చు. అక్కడ 
భానురాజు ఎర్రజెండా ఎత్తుకోబోతాడు, 
సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, 
కోవూరు నల్లపరెడ్డి (ప్రసన్నకు మార్‌రెడ్డి, 
సూట్టురుకేట వరసా రత్నం, ఉదయ 
గిరి కంభం విజయరామిరెగ్డి, ఆత్మ 
కూరు కొమ్మి లక్ష్మయ్య నాయుడు, కొనిలి 
బీద మస్తాన్‌రావు, నెల్లూరు నగరం 
టి,రమేష్‌రిగ్గి తెలుగువేశం అభ్యర్భలు, 
వారందరూ ఇప్పటికీ తమ ప్రచారం 
కూడా మొదలు పెట్టరు, 
6మార్చి2009 - 


వం 


చరిత్రలో మొదటిసారిగా జన 
రల్‌ కోటాలోకి వచ్చిన నెల్లూరు లోక్‌ 
సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా 
పోటీ చేయడానికి మాజీ ముఖ్యమంత్రి 
నేదురుమల్లి జనార్దనరెడ్డి నిర్ణయం 
తీసుకొన్నట్లు ధృవపడుతున్నది. ఇది 
ఎస్‌సి స్థానం కావడంతో ఇంతకాలం 
బాపట్ల, నరసారావుపేట, విశాఖపట్నం 


వంటి దూర ప్రాంతాలకు వలస వెళు 
తున్న ఆయన స్వంత గూటికి తిరిగి 
రావాలని భావిస్తున్నారు. ఆయన రం 
గంలోకి వచ్చాడు కాబట్టి, తతిమా ఆశా 
వహులు నిశ్శబ్దంగా తప్పుకోక తప్పదు, 
ఆయన కాకుంటే ఈ సీటు మాకు కావా 
లని ఆనం రామనారాయణరెడ్డి, మేక 


" పొటీ రాజమోహన్‌రెడ్డి 


కోరుతున్నారు. 
ఇప్పుడిక ఆ వ్రసక్తి లేదు. 
తెలుగుదేశం మాజీ 
బి వంటేరు వేణుగోపాలరెడ్డి 
న. దాదాపు ఖరారైనట్లే తెలు 
స్తున్నది, అయితే వేణుగోపొలరె 
మాతం ఎమ్బీకి వెళ్లడమా 
స్థానాన్ని ఎంచుకోవడమా అన్న సంది 


గ్ధంలో వున్నారట, ఆయన ఒక నిర్ణ 
యానికి వస్తే ఈ స్థానం ఆయనకు 
ఖాయం. 

ప్రజారాజ్యానికి మాత్రం సరైన 
అభ్యర్థి దొరకడం లేదు. పోటీకి ఎవరూ 
ముందుకు రావడం లేదు, ఎవరో ఒక 
రిని బ్రతిమలాడి పెట్టాలి చివరకు. 


దలచడం లేదని ముఖ్యమంత్రికి చెప్పి 
వచ్చినట్లు తెలుస్తున్నది. అందుకు కార 
ణం, టిక్కెట్‌ విషయంలో తనను సంది 
గ్థంలో పెట్టడం. తన అల్లూరు నియో 
జవర్గం కావలిలో కలిసింది కాబట్టి, ఆ 
టిక్కెట్‌ తనకే ఇవ్వాలని కాటంరెడ్డి విష్ణు 
వర్ధన్‌రెడ్డి పట్టుబడుతున్నాడు. మరొక 
ప్రక్క యానాదిశెట్టి వంటి ద్వితీయశ్రేణి 
కాంగ్రెస్‌వాదులు టిక్కెట్‌కు పోటీ వస్తు 
న్నారు. ఇవి చూసి విసిగిపోయిన పార్వ 
తమ్మ తానసలు పోటీ చేయనని ముఖ్య 
మంత్రికి చెప్పారట. 


మేకపాటి అక్కదే 


ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి 
శేఖరరెడ్డికి ఈసారి ఆత్మకూరుకు వలస 
పోవాలన్న కోరిక వుండింది. తనకు బల 


వెంకటగిరి పేచీ వడింది. 
రావూరు మాజీ ఎమ్మెల్యే ఎల్లసిరి 
శ్రీనివాసులురెడ్డి, వెంకటగిరి మాజీ 
ఎమ్మెల్యేలైన రాజ కుటుంబీకులు ఈ 
స్థానం కోసం పట్టుబడుతున్నారు. నియో 
జకవర్గంలో కొత్తగా చేరిన రాపూరు, 
కలువాయి, సైదావురం మందలాలలో 


రాజాలకు కనీసపాటి పరిచయాలు 
భేవు, పొత మందలాలైన వెంకటగిరి, 
బాలాయవల్లి, డక్మీలిలలో ఎల్లసిరికి 
అనుచరగణం లేదు అందువల్ల ఇద్దరూ 
నియోజకవర్గానికి కొత్తవారిగానే పరిగ 
ఇన అవుతారు, నీరిర్గరినీ పక్కనపెట్టి, 


మున్న మర్రిపాడు మండలం దానిలో 
చేరడం అందుకు కారణం. అయితే 
అక్కడ ఆనంవారి వీరంగాలు చూసిన 
తర్వాత, పోయి పోయి వారి చేతుల్లో 
చిక్కుకోవడం ఎందుకని ఉదయగిరి 
లోనే పోటీచేస్తానని - ముఖ్యమంత్రికి 
చెప్పేశాడు. 


ఆ నాలుగూ మావి 


అంటున్న ఆనం 

ఈ ఎన్నికలలో జిల్లా మీద పూర్తి 
స్థాయి పట్టు సాధించాలనే తపనతో 
వున్న ఆనం సోదరులు ఏకంగా 
-నాలుగు సీట్లు మావి అంటున్నారు. 
ఆనం వివేకానందరెడ్డి నెల్లూరు రూర 
ల్‌లో పోటీ చేస్తాడట; ఆనం రామ 

1 కొరవ 14వ పేజీలో 


తమ్ముళ్లు 


| 
గగ? 


కురుగొండ రామకృష్ణ వంటి కొత్త 
వారీని రంగంలోకి దింపాలన్న ప్రతి 
పాదన కూడా ఒకటి వుంది, అయితే 
చంద్రబాబు దృష్టిలో రాజాలకే మొదటి 
మార్ములు పదుతున్నాయని తెలుస్తు 
న్నది, 

గూడూరులో మాజీ ఎమ్మెల్యే 
బల్లి దుర్గాప్రసాధ్‌ అభ్యర్థిత్వం పట్ల 
చంద్రబాబు అంత సుముఖంగా లేడని 
చెప్పారు. గత ఎన్నికలలో కూడా బల్లిని 
పక్కన పెట్టాడాయన, ఆ అయిష్టతకు 
కారణం ఏమిటో మనకు తెలియదు. 
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెగ్డి సిఫార్సు 
ఎవరికి దొరికితే వారికే ఛాన్స్‌ ఇక్ళడ 
బహుశా మాజీ మునిసిపల్‌ ఛైర్మన్‌ 
సునీల్‌ తన్నుక పోవచ్చు ఈ బిక్నిట్‌, 


షి 


మృత్తలు, చెర 

లైనింగ్‌ పనులకు నిధులు తనం 
పనులు కూడా ప్రారంభించారు. సాగు 
నీటి ప్రాజెక్టు పనుల కాంట్రాక్టు పొం 
దినవారు ప్రస్తుతం బిల్లులు రాక సంది 
గంలో వడిపోయారు. 

ఇ. ఆర్థికమాంద్యం దెబ్బతో కాం 
ట్రాక్టర్‌లకు బిల్లులు మంజూరు చేసేం 
దుకు నిధుల కొరత ఏర్పడడంతో ప్రభు 
త్వం కూడా చేతులెత్తేసింది. కోట్ల రూపా 
యలు అప్పులు, చేసి సాగునీటి ప్రాజెక్టు 
పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్లు 
ఏం చేయాలో తెలియక ఇరిగేషన్‌ కార్యా 
లయం చుట్టూ ప్రదక్షణాలు చేస్తు 
న్నారు. బిల్లులు కోసం కార్యాలయా 
నికి వస్తున్న కాంట్రాక్టర్‌లకు నచ్చ చెప్ప 
లేక అధికారులు సైతం ఇబ్బంది పడు 
తున్నారు. పెన్నా బ్యారేజి, కనుపూరు 
కాల్వ పనులు చేస్తున్న పెద్ద కంపెనీలే 
ఆర్థికమాంద్యంతో ఢీలాపడిపోయాయి. 
ఇంక చిన్నా చితక కాంట్రాక్టర్ల 


లలో ఒక్క స్వర్ణముఖి బ్యారేజ్‌ నిర్మాణం 
మాత్రం అతికష్టం మీద వూర్తి చేయ 
గలిగారు. మిగిలిన సంగం బ్యారేజ్‌, 
పెన్నా బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జి, కనుపూరు 
మెయిన్‌ కాల్వ, (బ్రాంచి కాల్వలు, 
చెరువుల ఆధునీకరణ పనులు, కాల్వల 


విన్యూ బ 


న్నికల షెడ్యూల్‌ వెలువడక 
oes జిల్లా అధికార యం 
త్రాంగంలో పలు మార్పులు జరిగిపో 
యాయి. ఇప్పటికే తొలి విడతగా తహ 
శీల్చార్‌లు, ఎస్‌ఐలు, సిఐిలను ప్రభు 
త్వం ప్రక్క జిల్లాలకు బదభీ చేయడం 
జరిగింది, మూడు సంవత్సరాలు ఒకే 
ప్రాంతంలో పనిచేయడాన్ని (ప్రాతిపది 
కగా తీసుకొని తహశీల్దార్‌లు, ఎస్‌ఐ, 
సిఐలను బదరీ చేసింది. డివిజన్‌, జిల్లా 
స్థాయి అధికారులుగా కీలక బాధ్యతలు 
నిర్వహిస్తూ ఎన్నికల అధికారిగా, అసి 
'స్టెంటు ఎన్నికల అధికారులుగా బాధ్య 


46 Dom ఈ 


తలు నిర్వహించే వారిపై కూడా బదలీ 
వేటు వేసింది (ప్రభుత్వం, 

తెలుగుగంగ (పత్యేక కలెక్టర్‌ 
శేషగిరిబాబు, కావలి ఆర్డీఓ నరసింగ 
రావు జిల్లా నీటి యాజమాన్య సంస్థ 
(పొజెక్స డైరెక్టర్‌ రామచంద్ర, జిల్లా 
(గ్రామీణాభివృద్ధి నంగ్ధ  అసిస్పెంటు 
Pag డైరెక్టర్‌ ధర్మయ్యలు ఇతర 
జలాలకు బగలొట్టై వెళ్లరు. డీఆర్‌డీఏ 
(ప్రాజెక్టు అధికారిగా బాధ్యతలు నిర్వ 
my Soph కూడా టడలీ 
dh అనకొళం వుంది, జిల్లాలో గత 
BA నుంది Mino సంస్థ, 


ఐసిడిపి విభాగాలలో ఆయన విధులు 
నిర్వహించారు. డిఆర్‌డిఏ ప్రాజెక్టు డైరె 
క్టర్‌గా ఎవరున్నా వారిని ఏదో ఒక 
అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల 
అధికారిగా నియమిస్తారు. 

రవిప్రకాష్‌ విషయంలో మాత్రం 
ఎన్నికల కమీషన్‌గాని, రాష్ట్ర ప్రభుత్వం 
గాని ఇంకా ఎటువంటి నిర్ణయం తీసు 
కోలేదు. తహశీల్దార్‌ల బదలీల విష 
యంలో కలెక్టరేట్‌లో మార్గదర్శకాలు 
పాటించలేదన్న విమర్శలు వినిపిస్తు 
న్నాయి. జిల్లాలో 46 మంది తహశీ 
ల్లార్‌లు వుంటే కేవలం 29 మందినే 


193 29 How DW: 


ఎంపిక చేసి ఎన్నికల కమీషన్‌కు 
జాబితా సంపి ఆమోదం పొందారు, 
మిగిలిన మండలాల్లో జిల్లాకు చెందిన 
తహశీల్బార్‌లే విధులు నిర్వహిస్తున్నారు. 
నియోజకవర్గాల్లో తహశీల్దార్లుగా 
విధులు నిర్వహించే వారు ఎన్నికల 
సముయంలో రాజకీయపొర్టీలకు, 
నేతలకు అనుకూలంగా వ్యవహారిస్తా 
రన్న నెపంతో వీరిని వీరీ ప్రొంతానికి 
బదరీ చేయాలన్నది ఎన్నికల కమీషన్‌ 
నిర్ణయం, 

కలక్టరీట్‌లోని కొంతమంది 
అధికారులు తనుకు కొవలసీన వారి 


నా టాయించడం జరిగింది. 
ల్లాలో చేసట్టిన ఇరిగేషన్‌ ప్రాజెక్టు 


మరమ్మత్తు వనులు హక కాకుండా 
"వున్నాయి, ఇరిగేషన్‌ పనులకు ఆమో 
దం తెలిపిన (ప్రభుత్వం నిధులు విడు 
దల చేయడంలో మాత్రం నిర్లక్ష్యం 


చేసింది. గత రెండు నెలల నుంచి 
ఇరిగేషన్‌ [ప్రాజెక్టులకు సంబంధించిన 


పెన్నా బ్యారేజ్‌ పనుల్లో మందగమనం. 


బిల్లులు రాకపోవడం వలన కాంట 
క్రర్లు పనులు చేయడం నిలిపి వేశారు. 

కాంట్రాక్టు పనులు పొందిన 
కంపెనీలు సిబ్బందికి జీతాలు కూడా 
చెల్లించలేని గడ్డు పరిస్థితులు ఏర్పడడం 
కారణంగా పనులకు బ్రేకు వేయాల్సిన 


పేర్లను ఎన్నికల కమీషన్‌కు పంపలేదన్న 
ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరికి 
అనుకూలంగా వుండే 'వారికి సీనియా 
ర్టీని ప్రక్కన పెట్టి ఇష్టానుసారంగా 
జాబితాను తయారు చేస్తున్నట్లు ఉద్యో 
గులలో అసంతృప్తి వుంది. బదలీలు, 
పదోన్నతుల్లో. సీనియారిటీ ప్రాతిపది 
కగా తీసుకోక పోవడంపై అసంతృప్తితో 
వున్నవారు రాష్ట్ర ట్రిబ్యునల్‌ను ఆశ్ర 
యించేందుకు సిద్ధమవుతున్నారంటే 
కలక్టరేట్‌లో వర్గాలు ఎలా వున్నాయో 
వూహించుకోవచ్చు. కలక్టరేట్‌ పరిపాల 
నాధికారిగా వున్న వేలూరు శ్రీనివాసు 
లును కూడా బదలీ చేయాల్సి వుందగా 
ఎందుకో ఇది జరుగలేదు. జిల్లా కలె 
కర్‌, డిఆర్వోలతో సన్నిహిత సంబం 
ధాలు కలిగి వుందడం, రెవిన్యూ సర్వీస్‌ 
అసోసియేషన్‌ నాయకుడిగా వున్న 
కారణంగా ఆయనను బదలీ నుంచి 
తప్పించారన్న ప్రచారం వుంది, ఇలా 
చేయడం ఎన్నికల కమీషన్‌ సూచించిన 
మార్గదర్శకాలకు పూర్తి విరుద్ధమని 
కొంత మంది రెవిన్యూ అధికారు 

టున్నారు. అలాగే డిఆర్‌డీవి ఇన్‌ఛార్జి 
పాతెక్ట డైరెక్టర్‌గా వున్న రవిప్రకాష్‌ 
బదలీ కాకుండా వుందేందుకు రెవిన్యూ 
అసోసియేషన్‌ నాయకులు సాక రము 
న్నారని వినికిడి, జిల్లాకలెక్టర్‌, డిఆర్‌ఓలు 
కూడా అసోసియేషన్‌ నాయకులు చెప్పి 

6 మార్టి, 2009 


60 కోట్లకు గాను 30 కోట్లు మాత్రమే 
విడుదల చేయడంతో కాంట్రాక్టు పొం 
దిన కంపెనీలు, కాంట్రాక్టర్‌లు ఆర్థిక 
ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఆర్థిక మాం 
ద్యం కారణంగా ప్రభుత్వం ముందుగా 
నిర్ణయించిన ప్రకారం నిధులు విడుదల 


ఆట 
యక్ష 


నట్లుగా జాబితాలపై సంతకాలు చేస్తు 
న్నారని రెవిన్యూ శాఖలో గుసగుస 
లాడుకొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ 
నోటిఫికేషన్‌ వెలువడింది. అయినా 
జిల్లాలోని తహశీల్దార్ల బదలీల ప్రక్రియ 
అనేక సందేహాలు, ఆరోపణలు, విమ 
రలు రేగుతూనే వున్నాయి. జిల్లా అధి 


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రియంబర్స్‌మెంట్‌ సౌకర్యం కలిగిన 
దంత వైద్యశాలలు నెల్లూరు పట్టణంలో కొన్ని మాత్రమే కలవు. 
రియందర్లిమెంట్‌ సౌకర్యం కలిగిన దంఠతవైద్యశాలలు 


జడార్టర్‌ రాండాలెడ్డి సూవ్‌ర్‌ స్పెషాలిటి దంచివైద్యశాల, బృందావనం, 
ఫోన్‌ :0861-2327235 Proceding No. 18657/ L.L.B/2007 
ఇకేర్‌ సూవీర్‌ స్పిషాలిట్‌ దంతివైద్యశాల, పొగతోట 
ఫోన్‌: 0861-2303300 Proceding No. 20552/ L.C.B/2007 


జట్రడంట్‌ మీళ్టీస్సిషాలిటి దింతివిద్యశాల, పొగతోట 
ఫోన్‌; 0861-2300188 Proceding No. 14147/ L.C.B/2008 


ఒవిధంగా కొనసాగించవచ్చు. చేసిన 
వనులకు బిల్లులు మంజూరు అవు 
తాయా? లేదో అన్న భయం మాత్రం 
పట్టుకుంది. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిం 
చిన తర్వాత మొత్తం జిల్లా అధికార 
యంత్రాంగం ఎన్నికల నిర్వహణ 
ఏర్పాట్లలో తలమునకలై వుంటారు. ఈ 
క్రమంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల గురించి 
గాని, ఇతర సంక్షేమ , కార్యక్రమాల 
గురించి ఎవరు పట్టించుకోరు. 


అనుకొన్న సమయానికి. సాగు 
నీటి ప్రాజెక్టులు, చెరువులు ఆధునీ 
కరణ, కాల్వల లైనింగ్‌ పనులు పూర్తి 
కాకుంటే రైతులకు ఇబ్బందులు తప్పవు, 
ప్రభుత్వం ఎంత ఆర్భాటంగా జలయజ్ఞం 
పథకం ప్రారంభించిందో నిధులు విడు 
దల, పనుల పర్యవేక్షణలో అంత నిర్ల 
క్యంగా వ్యవహరిస్తుంది. ఏది ఏమైనా 
ఆర్థికమాంద్యం. దెబ్బ సాగునీటి ప్రాజె 
క్టులపై ప్రభావం చూపడం రైతులకు 
శావంగానే పేర్కొనవచ్చు. ఎన్నికల 
ముందు ఈ వనులాగడం బాధాకరం. 


తం! 


కారులు మరోసారి ఇక్కడ పనిచేస్తున్న 
తహశీల్దార్‌లు, ఇతర శాఖలలో దీర్ణ 
కాలంగా వనిచేస్తున్న వారిని గుర్తించి, 
వారి బదలీలను పూర్తి పరిశీలన చేసి 
ఎన్నికల కమీషన్‌ ఉత్తర్వులు తీసుకొని 
బదలీలు చేయించాలని బాధితులైన 
అధికారులు కోరుతున్నారు. 


నెల్లూరు ట్రంకురోడ్డు వాస్తవ్యులు గట్టునళ్లి మురళీకృష్ణ కుమార్తె 
శిరీష, అజయ్‌ల వివాహం ఫిబ్రవరి 12తేథి నెల్లూరులోని 
ఎ.ఎల్‌రావు కళ్ళాణమండపంలో ఘనంగా జరిగింది. 


ఆత్మకూరు. సిండికేట్‌ ఫార్మర్స్‌ 
సాసైటీలో రైతులు దాచుకొన్న సొమ్ము 
స్వాహా అయినట్లు తెలుస్తున్నది. గత 
కొన్ని సంవత్సరాలుగా ఆత్మకూరులో 
సిండికేట్‌ ఫార్మర్స్‌ సొసైటీని దానికి 
అనుబంధంగా బ్యాంకును ఏర్పాటు 
చేసుకొన్నారు. రైతులందరూ ఖాతాలు 


ఆత్మకూరు సిండికేట్‌ 
ఫార్మర్స్‌ సొసైటీలో 


కుంభకోణం 


తెరచి కొంతనగదు జమ చేసుకొని 
వ్యవసాయ పనుల సీజన్‌లో రుణాలు 
పొందడం అనేది జరుగుతూ వస్తున్నది. 
బ్యాంక్‌ పరిధిలో నిత్యనిధి డిపాజిట్ల 
సేకరణకు నలుగురు ఏజంట్లను అధికా 
రులు నియమించారు. వీరిలో పెళ్లూరు 
భాస్మర్‌రావు అనే ఏజంటు ఖాతాదా 


సాసైటీ సామ్ము స్వాహా! 


రుల నుంచి నగదు వసూలు చేసి 
బ్యాంకులో జమ చేస్తుంటాడు. అయితే 
కొన్ని రోజుల నుంచి ఈ ఏజంట్‌ కన్ప 
డకపోవడంతో బ్యాంకులో ఆరాతీ 
యగా సెలవులో వున్నాడని చెప్పడంతో 
అనుమానం వచ్చిన ఖాతాదారులు 
తమ ఖాతాలోని మొత్తాలు చూసుకొని 
షాక్‌ తిన్నారు. ఒక్కొక్కరు 25 వేల 
రూపాయలకు పైగా సొమ్ము బ్యాంకులో 
జమ చేస్తే ఆయా ఖాతాల్లో మాత్రం 
కేవలం 1250 రూపాయలు మాత్రమే 
నమోదై వుండడంతో అవాక్కయ్యారు: 
సొమ్ము దిగమింగాడని తెలుసుకొన్న 
ప్రజలు బ్యాంకు అధికారులను నిల 
దీయడంతో మేనేజర్‌ సింగయ్య విచా 
రణ జరిపి తగిన న్యాయం చేస్తామని 
చెప్పడంతో ప్రజలు శాంతించారు. లక్ష 
లాది రూపాయల సొమ్ము గల్లంతు 
కావడానికి అధికారుల ఆలసత్యమే 
కారణమని వ్యాఖ్యలు వినవస్తున్నాయి. 


Statement about ownership and other particulars about the Newspaper 


ZAMIN RYOT (TELUGU WEEKLY) 
NELLORE - 524 001, ANDHRA PRADESH 


FORM - IV (See Rule 8) 


Place of Publication శే 


Periodicity of Publication 
Printers Name 
Nationality & Address 


Publisher's Name 
Nationality & Address 
Editors Name 
Nationality & Address 


D:No. 16/339, 2nd Floor 
Venkataramana Vilas 
Pogathota, NELLORE - 524 001 


: Weekly 
: N. Dolendra Prasad 
: Indian 


16-3-629, 
Ramamurthy Nagar 
NELLORE - 524 003 
-do- 


: -do- 


Name and Addresses of the individuals who own the newspaper and 
partners or share holders holding more than one percent of the total 


capital, 


ZAMINRYOT COMMITTEE 


Sn T. Vanamali 

Flat No:302, Himagirl Towers 
Kalyan Nagar - 

Venture Ill Bus Stand 


President 


Mothi Nagar, Hyderabad = 500 018 


Sri N, Dolendra Prasad 
16-3-6029, 

Ramamurthy Nagar 

Nellore = 524 003 

80 N, Yamin Chandra 

Zamin ౧1/01 Bldgs, 

151 6661. Chandramouli Naggy 
NELLORE = 524 004 

Sn N, Kosalararn 

Ah, 181 Block, Konoos Enclave 
Ramakrishna Blrnel, 

14808, CHENNAI + 600 017 


Member 


Member 


Member 


|, N. Dolendre Prasad hereby declare that the particulars given above are 


true to the bos! of my 0044020 


N, DOLENDRA PRASAD, Publisher 


కసుమూరు దర్గా 


దగ్గర ద్వారాన్ని ప్రారంభిస్తున్న సమాచారమంత్రి ఆనం రామనారాయణరెడ్డి. 
ప్రక్కన జర్సీ ఛైర్మన్‌ కాకాజి గోవర్ధన్‌రెడ్డి, దర్గా ఛైర్మన్‌ చాంద్‌బావ. 


ముత్తుకూరులో నాసిరకంగా లేసి గోళ్లు 


ముత్తుకూరు మండలంలో జరు 
గుతున్న సిమెంటురోడ్ల పనులు పరమ 
నాసిరకంగా జరుగుతున్నాయి. నిర్మా 
ణంలో వున్న ఏ రోడ్డు పనులను పరిశీ 
లించినా ఇదే తీరు. అధికార పార్టీ 
నేతలే కాంట్రాక్టర్లుగా అవతారం ఎత్త 
డంతో రోడ్డు పనులు వారికి కాసుల 
వర్షం కురిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబం 
ధనల ప్రకారం పంచాయితీరాజ్‌ అధికా 
రుల పర్యవేక్షణలో ఈ పనులు జర 
గాల్సి వున్న ఒక్కరూ పట్టించుకోనే వారు 
లేరంటే వారికి కాంట్రాక్టర్ల నుంచి 
ముడుపులు అందడమే కారణమని 
ప్రధానంగా వినవస్తున్న ఆరోపణ. మం 
డలంలో పలు ప్రాంతాలలో 90 లక్షల 


బుచ్చి పోలీస్‌ స్టేషన్‌కు క్రొత్తగా 
గూడూరు రూరల్‌ నుంచి పి.సుబ్బా 
రావు ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టాడు, 
గతంలో పనిచేసిన ఎస్‌ఐల కంటే 
భిన్నంగా ట్రాఫిక్‌ను చక్కదిద్దేందుకు 
నడుం బిగించడంతో ప్రజలు సంతోష 
పడుతుండగా వ్యాపారులు భయభ్రాం 
తులకు గురౌతున్నారు. ట్రాఫిక్‌తోపాటు 
పేకాట స్థావరాలు, వ్యభిచార కేంద్రా 
లపైన దాడులు చేస్తుండడంతో వాటి 
నిర్వాహకులు హడలిపోతున్నారు. ఈవ్‌ 
టీజింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ దందాలు తది 
తర అసాంఘిక కార్యకలాపాలపైనా 
తనదైన శైలిలో ప్రయత్నం చేస్తుంద 
దంతో లంచాలకు అలవాటు పడి విధి 
నిర్వహణకు దూరంగా వున్న పోలీసు 
లకు కొంత కష్టంగా వుంది. మొత్తం 
మీద క్రొత్త ఎస్‌ఐ కొంతమేర విధులు 
అధినం 
దనలు తెలుపుతున్నారు. కొని ఇదే పరి 


నిర్వహిస్తుందడంతో ప్రజలు 


స్థితి ఎన్ని రోజులు వుంటుందో? 


లట్టదారుల గగ్గోలు 


ర వభుత్వం (పతిష్మిత్మకంగా 
అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మా 
వ్యవహరిస్తున్న 
తీరు ముత్తుకూరు మండలంలోని లల్లి 


శాలలో అధికారులు 


రూపాయల నిధులతో 26 సిమెంట్‌ 
రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. 
అన్నింటా అవినీతి తాండవిస్తోంది. నాసి 
రకమైన కంకర, ఎక్కువ శాతం ఇసుక 
వాడుతూ తూతూ మంత్రంగా నిర్మి 


సిమెంటు తక్కువ 
ఇసుక ఎక్కువ 
స్తున్న ఈరోడ్లు ఎంత కాలం వుం 
టాయో వాటిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్లకే 
తెలియాలి. మరోవైపు రోడ్డు నిర్మిస్తున్న 
వాటికి గతంలో నిర్మించిన వాటికి సైడ్‌ 


కాలువల కోసం వదలకపోవడంతో 


మురుగు నీరు రోడ్లపైకి వస్తుండడంతో 
ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనా 
తీతం. నాసిరక నిర్మాణాలపై ఇప్పటి 
కైనా అధికారులు దృష్టి సారించి అవ 
కతవకలను అరికట్టాల్సి వుంది. 


కనీస సౌకర్యాలులేని 
ఎన్‌ఎం కండ్రిగ! 


ప్రతి కుటుంబం సంతోషంగా 
వుండాలని, మహిళల కళ్ళల్లో ఆనందం 
చూడాలని అందుకోసమే తమ ప్రభు 
త్వం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుం 
దని పాలకులు పదేపదే చెప్తన్నా అవి 


కొరవ 14వ పేజీలో 


ఏనిచెస్తున్న బుచ్చి ఎస్‌ఏ! 


దారులకు కష్టాలు మిగులుస్తున్నది. 
బిల్లులు చెల్లింపులో జావ్యం వలన 
లబ్దిదారులు అప్పులపాలవుతున్నారు. 
మొదటి, రెండవ విడత పక్కా గృహాల 
నిర్మాణాలు ఇంతవరకు పూర్తి కాక 
పోవడంతోపాటు బిల్లులు చెల్లింపు 
జరగకపోవడంతో లబోదిబో మంటు 
న్నారు. గృహాలను నిర్మించుకోవచ్చన్న 
ఆశతో వున్న ఇళ్లను, గుడిసెలను పీకేసు 
కొన్న వారు ఉండడానికి ఇళ్లు లేక, 
పక్కా గృహం నిర్మించుకొందామంటే 
విల్లులు రాక అధికారుల పర్య క్షణ 
లేక అన్నిరకాలుగా నష్టపోయామని లల్లి 
దారులు వాపోతున్నారు. పేరుకు ఇం 
దిరమ్మ ఆదర్శగ్రామాల్లో అయినా ఇంత 
వరకు మొదటి విదత గృహనిర్మాణాలు 
పూర్తికాకపోవడం అధికారుల నిర్లక్ష్యాన్ని 
తెలియబేస్తుంది. 


కోవూరు బరిలో ఎవరు? 


కోవూరు నియోజకవర్గంలో 


రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 


ఎవరు బరిలో వుంటారనేదానిపై 
సర్వత 
సిట్టింగ్‌ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివా 
సుల రెగ్జికి ఢోకా లేదనుకొన్న వారికి 


మారిన పరిస్థితు ఎ అయోమయానికి 


ఉత్కంఠత నెలకొని వుంది. 


గురిచేస్తున్నాయి. పోలంరెడ్డికి పోటీగా 
కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ సాధించేందుకు 
నారాయణ హాస్పిటల్‌ సిఇవో వేమిరెడ్డి 
పట్టాభిరామిరెడ్డి తెరవెనుక ముమ్మర 
ప్రయత్నాలు చేసుకొంటున్నాడు. ఇటీ 
వల ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సంద 
ర్భంగా దగదర్తి, బుచ్చి, కోవూరులలో 
జరిగిన రోడ్‌షోని రెండువర్గాలు పోటీలు 
పడి విజయవంతం చేశాయి. పట్టాభి 
ఈ పర్యటన సందర్భంగా పెద్ద పెద్ద 
ఫ్లెక్స్‌లు కట్టి దడబడలు సృష్టించాడు. 
కోవూరులో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి 
పట్టాభిరామిరెడ్డిని తన కాన్వాయ్‌లోకి 
ఆహ్వానించడంతో ఆయన వర్గీయులు 
సంబరవదగా, పోలంరెడ్డి గ్రూవులో 
గుబులు రేపింది. బుచ్చి మండలంలో 
సిఎం పర్యటనను విజయవంతం చేయ 
డంతో విష్ణు అనుచరులు, పట్టాభి అను 
చరులు కలసికట్టుగా వనిచేయదం 
చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితులలో 
పోలంరెడ్డికే తిరిగి టిక్కెట్‌ దక్కుతుందన్న 
దానిపై అనుమానాలు రెకెత్తుతున్నాయి. 
ఒకవేళ పోలంరెడ్డి కాకపోతే ఆదాల 
లేక పట్టాభిరామిరెడ్డి వీరిద్దరిలో ఎవరు 
అభ్యర్థి అనే దానిపై వాడి వేడిగా 
చర్చలు జరుగుతున్నాయి. వీది విమైనా 

తొరన 14వ పేజీలో 


ల మార్చి, 2000 లాకు నునననునకానననాననునునానననును. 


చి 


సడుగుపాడులో ప్రజారాఖ్బం సార్టీలో చేరిన కార్యకర్తలతో బట్టేపాటి 
నరేంద్రరెడ్డి, తుపాకుల మునెమ్మ. 


అటవీశాఖ డాగ్‌ స్మాడ్‌! 


వెంకటగిరి రేంజ్‌ పరిధిలోని 
అటవీసంవదను _వరిరక్షించేందుకు, 
ముఖ్యంగా వెలుగొండ అడవులలోని 
అరుదైన అటవీ సంపదను స్మగ్లర్ల బారి 
నుంచి కాపాడేందుకు అటవీశాఖ అధి 
కారులు క్రొత్తగా డాగ్‌స్యాడ్‌ను ఏర్పాటు 


వెలుగొండ అడవుల్లో 
సరికొత్త ప్రయోగం 


చేశారు. తిరుపతి. కేంద్రంగా పనిచేసే 
ఈ డాగ్‌స్యాడ్‌ ఎర్రచందనం నిల్వల 
ఆచూకీ తెలుసుకొనేందుకు, అక్రమ 
తరలింపును అడ్డుకొనేందుకు, స్మగ్లర్లను 
వసిగట్టేందుకు ఈ డాగ్‌స్మాడ్‌ను 


రంగంలోకి దింపనున్నట్లు అధికారులు 
చెబుతున్నారు. దీనికోసం ప్రత్యేక శిక్షణ 
పొందిన “ఛాయ” అనే డాగ్‌ను సిద్దం 
చేశారు. ఈ శిక్షణ పొందిన డాగ్‌ 
తిరుపతిలో వుంటుందని, దీనిని ఉప 
యోగించి వెలుగొండ అడవులలో ఎర్ర 
చందనం స్మగ్గింగ్‌ను నివారించవచ్చని 
అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తు 
న్నారు. వేలాది రూపాయలు జీతం 
తీసుకొనే అధికారులు స్మగ్లర్లతో కుమ్మక్కై 
నందువల్ల యదేచ్చగా అటవీ సంపద 
తరలిపోతున్నదనే విమర్శలు వస్తున్న 
నేపథ్యంలో విశ్వాసానికి ప్రతిబింబం 
అయిన కుక్క అయినా స్మగ్లర్లను పట్టు 
కొనేందుకు తనవంతు ప్రయత్నం 
చేస్తుందని పలువురు ఆశిస్తున్నారు. 


సోమశిలకు లీకేజిల స సమస్య! 


సోమశిల జలాశయానికి ఏర్పడిన రీకేజీల 
వలన ఈ ప్రాంతవాసులు ఇబ్బందులు పడుతు 
న్నారు, మొదట నుంచి జలాశయానికి లీకేజీలు 
శాపంగా మారాయి. జలాశయం. క్రస్ట్‌గేట్లకు, 
ఉత్తర, దక్షిణ కాలువలకు ఈ బెడద షరా 
మామూలే అన్న విధంగా వున్నా తాజాగా ఉత్తర 
కాలువ నీటి ఊట బెడద సోమశిల హిల్‌కాలనీ 


4 షు ్లో 


వాసులకు తీవ ఇబ్బందులు కల్గటేస్తున్నది. ఊట 
నీరు ఇగ్లమధ్య ఉబుకుతూ, రహదారులపై 
నిరంతరాయంగా (ప్రవహీంచడం వలన బురద 
మయంగా మారాయి అ ప్రాంతాలు, (ప్రస్తుతం 
300 క్యూ సెక్కుల నీరు విడుదలవుతున్న కార 
ఇంగా ఊట త్మీవత పెరుగుతుండదం (ప్రజలకు 


ఇక్కట్లను తెచ్చిపెడుతున్నది, ఇళ్ల చుట్టూ నీరు చేరి 
దోమల ఉత్పత్తి కేంద్రంగా మారుతున్నాయిని 
స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలా 
శయ పరిసర ప్రాంతమంతా పాచిపట్టి వుంది, 
కాలువ లైనింగ్‌ ఏర్పాటు చేసి మూడు దశా 
బ్బాలు దాటి పోవడమే లీకేజీలకు కారణమని 
అధికారులు చెబుతున్నారు. జలాశయ డౌన్‌ 
స్టీమ్‌ ప్రాంతానికి వెళ్లే రహదారిపైకి ఉత్తర 
కాలువ లీకేజీ నీరు నిరంతరాయంగా వ్రవహి 
స్తుండడంతో ఈ మార్గంలో ద్విచక్రవాహనాలపై 
వెళ్లేవారు ప్రమాదాలకు గురౌతున్నారు. గతంలో 
ఈ ప్రాంతంలో లీకేజీ నీటిని మళ్ళించేందుకు 
నిర్మించిన కాంక్రీట్‌ కాలువ లైనింగ్‌ నిరువ 
యోగంగా మారింది. అధికారులు ప్రత్యామ్నాయ 
వీర్పాట్లుబేసి ఇబ్బందులను తొలగించాలని స్లాని 
aly Heroes 5 


6మార్టి, 2009 


మర్రిపాడు పోలీసుల దండకాలు! 


ఐరన్‌ఓర్‌ లారీల కారణంగా పలు 
వురు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా 
పోలీసులకు మాత్రం కాసులు కురిపిస్తు 
న్నాయి, జిల్లాలో మిగతా పోలీస్‌స్టేషన్ల 
పరిస్థితి ఎలా వున్నా మర్రిపాడు పోలీ 
సులు మాత్రం దబాయించి మరీ ఐరన్‌ క 
ఓర్‌ లారీల నుంచి నెల మామూళ్లు 
వసూళ్లు చేస్తున్న విధానం. వారి బరి 
తెగింపును తెలియజేస్తున్నది. ఓబుళా డక 
పురం, బళ్లారి ప్రాంతాల నుంచి ప్రతి 
నిత్యం వందలాది లారీలు మర్రిపాడు, 
ఆత్మకూరు, సంగం, బుచ్చి, కోవూరు 
మీదుగా కృష్ణపట్నం వెళ్తుంటాయి. సాధా 
రణంగా ఐరన్‌ ఓర్‌ లారీలు 17 టన్నుల 
లోడ్‌ కంటే మించరాదని వున్నా 30 


టన్నుల నుంచి 50 టన్నుల వరకు కానిస్టేబుళ్లు న్‌, వాసు, నజీర్‌లు 
ఓవర్‌ లోడ్‌తో తిరుగుతున్నా పట్టించు ముఖానికి మాస్క్‌ వేసుకొని ఈ తంతు 
కొనేవారు లేరు. లారీల సిబ్బంది నుంచి కొనసాగిస్తున్నారు. సంగంలో 
మామూళ్లు దండుకొనే పోలీసులు క్రొత్త శ్రీనివాసులరెడ్డి, బుచ్చిస్టేషన్‌లో ఎఎస్‌ఐ 
పద్ధతి ప్రవేశపెట్టారు. నెలకార్డు కన అంకయ్య, కోవూరు పోలీసులు లారీల 
నుంచి మామూళ్లు ముక్కుపిండి వసూలు 

ఐరన్‌ఓర్‌ లారీలే చేస్తున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. 
ఆదాయ వనరు ఆర్టీవో కార్యాలయ సిబ్బంది టోకెన్‌ 
పేరుతో నెలకు 45వేలు వసూలు చేస్తు 
న్నారు. అత్యధికంగా ఆత్మకూరు పోలీస్‌ 
స్టేషన్‌కు నెలకు లక్షాడెబ్సైవేల రూపా 
యల ఆదాయం వఐరన్‌ఓర్‌ లారీల వలన 


ఎఎస్‌ఐ 


లారీల గురించి పట్టించుకోరు; లేదంటే 
తమ ప్రతాపం చూపిస్తారట. నెల వారి 
కార్డు అంటే ఒక్క లారీ నెలకు 1100 
రూపాయలు కట్టినట్లయితే నెలంతా ఆ 
లారో ఎంత లోడ్‌తో అయినా తిరగ 
వచ్చు. ఈ కార్డు. సిస్టంను మర్రిపాడు 


వస్తున్నాయని గగ్గోలుగా వుంది. జిల్లా 
పోలీసు అధికారులు స్పందించి an 
సుల అవినీతికి అద్దుకట్టవేయాల్సి వు, 


మరణం - 02-03-2009 


మా కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ దంత వైద్యశాలలో కట్టుడు పళ్ల నిపుణులు 
డాక్టర్‌.పి. శేషారెడ్డి 1105. గారి తండ్రి 
శ్రీపాపాల గోపాల్‌రెడ్డి గారి మరణానికి చింతిస్తూ 
వారి ఆత్మకు శాంతిని కలుగజేయమని భగవంతుని ప్రార్థిస్తూ... 
మా సహ డాక్టరుకి మరయు వారి కుటుంబసభ్యులకు 
మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. 
డాక్టర్‌ ఆలూరు స్వరూప్‌కుమార్‌రెడ్డి MDS 


డాక్టర్లు ఏంయ కేర్‌ సూపర్‌ స్పెషాలిటీ దంత వైద్యశాల 
సిబ్బంది పొగతోట, నెల్లూరు = ఫోన్‌ :2303300 


నెల్లూరు రిజిష్ట్రార్‌ ఆఫీసులో 
అవినీతి రాజ్యమేలుతుంది. రిజిస్టార్‌ 
కార్యాలయంలోని అధికారులు ఏర్పాటు 
చేసుకొన్న వ్యక్తుల ద్వారా వసూళ్లు 
జరిగిపోతూనే వున్నాయి, నెల్లూరు, 
గూడూరు రిజిష్ట్రార్‌ కార్యాలయా 
లతోపాటు జిల్లాలోని మిగతా 14 సబ్‌ 


నే కాగితం 


రిజిష్ట్రార్‌ కార్యాలయాలలోనూ అవినీతి 
దందా నడుస్తూనే వుంది. ఇవిగాక 
నెల్లూరులోనే కొత్తగా ఏర్పాటుచేసిన 
మరో రెండు సబ్‌ రిజిష్ట్రార్‌ కార్యాలయా 
లలోనూ అక్రమాల తంతు కొనసాగు 
తూనే వుంది. నెల్లూరులోని మెయిన్‌ 


ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం 
కూడా ఇంటర్మీడియట్‌ వరీక్షలకు హాజ 
రవుతున్న విద్యార్థులకు తిప్పలు తప్ప 
లేడు. అధికారుల వైఫల్యం విద్యార్థుల 
పాలిట శాపంగా మారింది, పరీక్షా 
కేంద్రాల. చిరునామాలు (ప్రకటించ 
డంలో అధికారులు పొత తప్పిదాలనే 
ఈ సంవత్సరంమూ చేశారు, కొందరు 
కళాశాలల యాజమాన్యాలు కొన్ని సం 
om టేకీఓవర్‌ చేసుకొన్నా ఇంటర్‌ 
బోర్డు తెలిపిన జాబితాలో మూత్రం 
వాలి ఇడ్రస్‌లు పొత యాజమాన్యం 
పేర్లతో . వుండటం. వలన ఈ గందర 
గోళం బెలరేగింది. కోరా, విజయవాడ 
నలంద తదితర కళాశాలలను కార్పొ 


రిజిష్ట్రార్‌ కార్యాలయంలో ప్రతిరోజు 
60 నుంచి 80 డాక్యుమెంట్లు రిజిస్టే 
షన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి 
చెల్లించే ఫీజులకు అదనంగా ఐదు 
శాతం ఇక్కడి అధికారికి ప్రత్యేక ఫీజుగా 
ఇవ్వాలి. ఇదిగాక డాక్యుమెంట్‌ రైటర్‌ 
ప్రతి డాక్యుమెంట్‌పై లక్ష రూపాయలకు 
వెయ్యిరూపాయలు అదనంగా వసూలు 
చేస్తారు. ఈ మొత్తాలను ఆఫీసులో 
సిబ్బందికి వంచాలని చెబుతారు. 
పత్రాలు సరిగ్గా వున్నాయా, లేదా అనే 
విషయాలను పరిశీలించకుండానే రిజి 
స్రేషన్లు జరుగుతుండడం వల్ల సామా 
న్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. 
మొత్తం మీద నెల్లూరులోని రిజిష్ట్రార్‌ 

కొరవ 15వ పేజీలో 


అధికారుల తప్పిదమే కారణం 


ఎక్కడా బోర్డులు ఏర్పాటు చేయకపోవ 
డంతో విద్యార్థులు హాల్‌ టిక్కెట్‌లో 
వుండే పాత కళాశాలల పేర్లు ఎక్కడ 
వున్నాయో. తెలియక తికమకసద్దారు, 
మార్చి 4 నుంచి ప్రారంభమైన ఈ 
పరీక్షలకు మొత్తం 68,826 మంది 
విద్యార్థులు హాజరవు తున్నారు, వీరిలో 
ఇంటర్‌ (ప్రధమ సంవత్సరం విద్యార్థులు 
39,530, ద్వితీయ సంవత్సరం విద్యా 

లు 29,298, ఈ పరీక్షల కోసం 
మొత్తం 85 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు 
చేశారు. అధికారులు ఎంత కట్టరిట్ట 
మైన చర్యలు చేపట్టినా కొర్సారీట్‌ 67 
శాలల యాజమాన్యాలు పరీక్ష హాలులో 
aad సిబ్బందిని లోబరభుకొ 


నెల్లూరు నగరంలో 18 గంటల 
పాటు త్రాగునీరు అందించాలనే 
లక్ష్యంతో పనులు చేపట్టిన ఇందిర జల 
నిధి ప్రాజెక్టు పనులు నత్తనడకన నడు 
స్తున్నాయి. 102 కోట్ల రూపాయల హడ్కో 
నిధులతో ఈ పనులు చేపట్టారు. 
2005లో సిఎం ఈ పథకానికి శంకు 
స్థాపన చేసినా 2008లో ఈ పనులు 
ప్రారంభించారు. ఈ పనిని దక్కించు 
కాన్న ఎల్‌అండ్‌టి కంపెనీ 18 నెలల్లో 
పనులు పూర్తి చేయాలి. 2010 నాటికి 
నగరంలోని 8 లక్షల 70వేల మంది 
జనాభాకు సంపూర్ణంగా త్రాగునీరు అం 


నెల్లూరు నగర నడిబొడ్డులో 
ప్రజారోగ్యానికి సూచనలిచ్చే ప్రాం 
తంలో అనారోగ్య వాతావరణం నెల 
కొని వుంది. పేరుకపోయిన చెత్తాచెదా 
రాలు, పారని మురుగు కాల్వల 


నడుమ. రాత్రివేళల్లో దోమల బెడద 
జాస్తిగా వుంది. నగరంలోని ఆసుప 
తులు 90 శాతం వరకు వున్న పొగ 
తోటలో పారిశుధ్యం మచ్చుకైనా కని 
పించదు. కస్తూరిదేవి నగర్‌ నుంచి 
మూడుహాళ్ల వీధి వరకు రోడ్లు దుస్థి 


తిలో వున్నాయి, గత నెల రోజులుగా 
ఈ ప్రాంతంలోని రెండు వీధుల్లో 
సిమెంటు రోడ్లు వేస్తున్నారు. వీధిలైట్లు 
వెలగక పోవడంతో రాత్రివేళల్లో ఆను 
వత్రులకు వెళ్లేవారు ఇబ్బందులు పదక 
తప్పడం లేదు, మురుగు కాల్వలు ఈ 
ప్రాంతంలో దురాక్రమణకు గురన్వ 
డంతో _ కాల్వలలోని నీరు రోడ్లపై 
పొరుతోంది, ఆసువత్రుల వ్యర్థాలు 
రోడ్లపైనే పారేస్తున్నారు. దీన్ని కార్చొరే 

కొరవ 15న సేశీలో 


సమర్‌ స్టోర్‌ 


దించాల్సి వుండగా పనులు నామ్‌కే 
వాస్తేగా జరుగుతున్నాయి. 54.94 
కోట్లు వెచ్చించి నెల్లూరు చెరువులో ఇం 


దిర జలనిధి పేర ప్రత్యేక ట్యాంకును 
నిర్మించాలి. 2.53 కోట్లతో నీటిని శు 


ద్ధిచేసే ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ పనులు 
చేపట్టాలి. ఎనిమిది ప్రాంతాల్లో ఓవర్‌ 
హెడ్‌ ట్యాంకులు నిర్మించాలి. పాదల 
కూరు రోడ్డు నుంచి మహాత్మాగాంధీ 


జిల్లాలో పనిచేస్తున్న తొమ్మిది 
మంది ఎస్‌ఐలు, ముగ్గురు సిఐలను 
బదలీ చేస్తూ 2వ తేది గుంటూరు రేంజ్‌ 
ఐజి జయరామిరెడ్డి ఉత్తర్వులు జారీ 
చేశారు. ఎన్నికల కమీషన్‌ ఆదేశాల 
మేరకు పైవేటు కేసుల్లో వున్న ఎస్‌ఐ, 
సిఐలను కొందరిని విఆర్‌కు పంపి, 
మరికొందరిని పలు ప్రాంతాలకు బదలీ 
చేశారు. ఖాళీ అయిన స్థానాల్లో ప్రొబె 
షనరీ ఎస్‌ఐలను నియమిస్తూ ఉత్త 
ర్వులు జారీ చేశారు. నెల్లూరు వన్‌ 
టౌన్‌ ఎస్‌ఐ కిషోర్‌కుమార్‌ను విఆర్‌కు 
వంపారు. ఆయన స్థానంలో ప్రొబేష 
నరీ ఎస్‌ఐ వీరేంద్రబాబును నియమిం 
చారు. టూటౌన్‌ ఎస్‌ఐ శ్రీనివాన 
రావును స్పెషల్‌ ట్రాంచ్‌కు బదలీ 
చేశారు. ఆయన స్థానంలో ప్రొవిషనరీ 


ప్రీన్లుల సత్తనడరీ! 


౧ 


నగర్‌, పడారుపల్లి, మిలటరీకాలనీ, భక్త 
వత్సలనగర్‌ రిజర్వాయర్లకు (ప్రత్యేక 
పైపులైను వేయాలి. రంగనాయకులపేట 
రిజర్వాయర్‌, మహబూబ్‌ఖాన్‌ పార్కు 
నుంచి స్వతంత్ర పార్కు హరనాధపురం 
నుంచి కృష్ణఅవెన్యూ పార్కు రిజర్వా 
యర్‌కు తాగునీటిని సరఫరా చేయను 
116 కోట్లతో పైపులైన్లు వేయాలి. 
చెరువులో కాసింత మట్టిని త్రవ్వి కట్టగా 
పోసి కాంట్రాక్టర్లు ఊరుకొన్నారు. ఇదే 
తరహాలో పనులు జరిగితే సమ్మర్‌ 
స్టోరేజీ ట్యాంకు ఎప్పటికి పూర్తవుతుం 
దనేది అంత తేలిగ్గా చెప్పలేం. 


ఎస్‌ఐ మారుతీకృష్ణను నియమించారు. _ 

కోవూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లును విఆర్‌కు a 
పంపి, ప్రాబెషనరీ కె.వెంకటరెడ్డిని 
నియమించారు. సంగం ఎస్‌ఐ - సుభా 
న్‌ను సిసిఆర్‌ఎస్‌కు బదలీ చేసి ఆయన 
స్థానంలో ప్రాబెషనరీ ఎస్‌ఐ రామాంజ 


ఫాబేరునురిలకు 


బాధ్యతలు 


నేయులును నియమించారు. పెళ్లకూరు 
ఎస్‌ఐ సిహెచ్‌ రామారావును విఆర్‌కు 
పంపారు, ఆయన స్థానంలో వి.అంకమ్మ 
రావును నియమించారు, కోట ఎస్‌ఐ 
జయరావ్‌ను టూటౌన్‌ క్రైమ్‌కు బదలీ 
చేశారు. ఆయన స్థానంలో ప్రొవిషనరీ 

కొరవ 14వ పేజీలో 


విద్యుత్‌శాఖలో గతంలో ఎన్నడూ 
లేని విధంగా విద్యుత్‌ వృధా(లైన్‌ 
లాస్‌ను అరికట్టడం ద్వారా ఆ శాఖకు 
కోట్లాది రూపాయలు మిగిలాయి, 
విద్యుత్‌శాఖ నియమ నిబంధనల ప్రకా 
రం నెల్లూరు నగరంలో ఏడు శాతానికి 
మించి విద్యుత్‌ వృధా కాకూడదు. కానీ 
14 నుంచి 15 శాతం వృధా అయ్యేది. 
గత ఏడాది ఈ విషయమై అధికారులు 
ప్రత్యేక త్‌ద్ధ తీసుకొని కొన్ని ప్రత్యేక 
పరికరాలను విద్యుత్‌ వృధా కాకుండా 
ఉపయోగించడం వల్ల లైన్‌ లాస్‌ 6.94 


శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న అల్లూరు ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి. 
ప్రక్కన సర్వేపల్లి ఎమ్మెల్సే ఆదాల ప్రభాకరరెడ్డి, పొక్కిరెడ్డి వెంకటరాజేంద్ర. 


శాతానికి తగ్గింది. గూడూరులో 5.73 
శాతం, కావలిలో 9.44 శాతం, వెంక 
టగిరిలోనూ 9.94 శాతానికి విద్యుత్‌ 
వృధా తగ్గింది. జిల్లాలో ఏటా 180 
నుంచి 190 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను 
వినియోగించడం మూలంగా 400 


= కోట్ల రూపాయలు మాత్రమే ఆదాయం 


వచ్చేది. వృధాను అరికట్టడం ద్వారా 
మరో 25 కోట్లు ట్రాన్స్‌కో పద్దులో జమ 
పడింది. మరింత మెరుగైన చర్యలు 
తీసుకొంటే ఈ లైన్‌ లాస్‌ బాగా తగ్గి 
పోతుందనవచ్చు. 


లే 


పొక్కిరడ్డి సోదరుల దాతృత్వం 
పాఠశాల నిర్మాణానికి 50 లక్షల విరాళం 


నెల్లూరు రూరల్‌ మండలం అల్లీ 
వురం గ్రామంలో పొక్కిరెడ్డి శేతు 
రామిరెడ్డి ఉర్దూ ప్రాథమిక పాఠశాల, 
మండల ప్రాధమిక పాఠశాల భవన 
సముదాయాలను 18వ తేది సర్వేపల్లి 
ఎమ్మెల్యే ఆదాల (ప్రభాకర్‌రెడ్డి ప్రారం 
భించారు. ఉర్జూ పాఠశాలకు 2,50 
లక్షలు, ప్రాధమిక పాఠశాలకు 13,18 
లక్షలలో తరగతి గదులు, 188 అంక 
mo స్థలాన్ని పొక్మీరెడ్డి వెంకటరాజేంద్ర 
కుమార్‌రెడ్డి, నిరంజన్‌ కుమార్‌రెడ్డి 
ఇద్బారు. వీటన్నింటి విలువ 50 లక్షలు, 
మంది సనిబేసిన పొక్కిరెడ్డి సోదరులను 
అల్లూరు ఎమ్మెల్యే కె,విష్ట్రవర్ధన్‌రెడ్డి 
అభినందిందారు,. ఈ కార్యక్రమంలో 
wa Wag కమిటీ ఛైర్మన్‌ 
దువ్వూరు చండద్రశేర్‌రెడ్డి, ఎంపీడీఓ 
వెంకటరావు, కొండెడ్డి రంగారెడ్డి, 


రూరల్‌ సీఐ కిషోర్‌రెడ్డి తదితరులు 
పాల్గొన్నారు, 


ధర్మకాటా స్థలం 
ఆక్రమణ? 


ఎసి కూరగాయల మార్కెట్‌లో 

గల ధర్మకాటా ఏర్పాటుచేసి వుండే 
స్థలాన్ని ఆక్రమించుకొని దుకాణాలు 
నిర్మించుకొనేందుకు కొందరు ప్రయత్ని 
స్తున్నారు. మార్కెట్‌లో దాదాగిరి చేసే 
ఇద్దరు వ్యక్తులు రాజకీయంగా తమ 
కున్న బలాన్ని ఉపయోగించి ఈ స్థలాన్ని 
ఆక్రమించడానికి యత్నిస్తున్నట్లు సమా 
చారం, కొన్ని సంవత్సరాల [కిందట 
మార్కెట్‌లో తూకాలపై వినియోగదా 
రులు చేసిన ఫిర్యాదు మేరకు ధర్మ 
కొరవ 15న సేశీలో 


ఎన్నికల కమీషన్‌ ఎన్నికల షెద్యూ 
ల్‌ను ప్రకటించడంతో జిల్లాలో సంక్షేమ 
పథకాలకు బ్రేక్‌ పడింది. కాంగ్రెస్‌ ప్రభు 
త్వం అధికారంలోకి వచ్చింది మొదలు 
వివిధ సంక్షేమ పథకాలు చేపట్టినట్లు 
ప్రకటిస్తున్నా వాటి ఫలాలు పొందని 
వారు వేల సంఖ్యలో వున్నారు. ఎన్నికల 
కోడ్‌ అమలులోకి రావడంతో ఇళ్లస్థ 
లాలు, రేషన్‌ కార్డులు, దీపం పథకం 
క్రింద గ్యాస్‌ పంపిణీ, ఇందిరమ్మ పథకం 
ద్వారా గృహాల మంజూరు నిలచిపో 
యింది. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చే గంట 
ముందు వరకు సంక్షేమ పథకాలకు సం 
బంధించిన అనుమతులిచ్చిన. అధికా 
రులు ఒక్కసారిగా వాటిని ఆపేశారు. 
దీంతో లబ్దిదారులు లబోదిబోమంటు 


న్నారు. నెల్లూరు నగరం విషయానికొస్తే 
ఇందిరమ్మ తొలివిడతలో ఆరువేల మం 
దికి కొత్తూరు సమీపంలో ఇళ్ల స్థలాలు 
కేటాయించడంతోపాటు గృహాలు కూడా 
నిర్మించారు. ప్రస్తుతం ఈ గృహాల నిర్మా 
ణం చివరిదశలో వుంది. రెండవ విడ 


తలో మరో మూడువేల మందిని 


ఎంపిక చేసి అంబాపురం - అక్కచెరువు 
పాడు. సమీపంలో రాజీవ్‌ స్వగృహ 
పేరుతో పక్కా గృహాలు నిర్మించేందుకు 
సన్నాహాలు చేసింది అధికార యం 
త్రాంగం.. మూడవ విడత. లబ్దిదారుల 


ఆదరిస్తున్న పాఠకులకు ఈ కొత్త సంవత్సరంలో 
గ ర ) అందిస్తున్నాము. 

| 1-12-2008 నుండి 31-3-2009 మధ్య కాలంలో 

| చందా చెల్లించిన వారందరికీ ఈ కానుక అందుతుంది! 


జన్మభూమిని, 'జటుం 


ఎంపిక పూర్తిచేసి ఇళ్లస్థలాలు కేటా 
యించే పనిలో వుండగా ఎన్నికల కోడ్‌ 
అమల్లోకి వచ్చింది. డివిజన్ల వారీగా 
ముందుగా తేదీలను నిర్ణయించి. పట్టాలు 
పంపిణీ చేస్తామని వ్రకటించారు రెవిన్యూ 
అధికారులు. అయితే పట్టాలు తయారు 
కాలేదు, ఇటీవల అన్ని మండలాల్లో దీపం 
పథకం క్రింద గ్యాస్‌ కనెక్షన్ల మంజూరు 
కోసం గ్రామసభలు జరిపి పొదుపు గ్రూపు 
సభ్యులను ఎంపిక చేయడం జరిగింది. 
కానీ సిలిండర్లు పంపిణీ చేయలేదు. 
రేషన్‌కార్డుల ప్రక్రియ ఐరిష్‌ కెమెరాల్లో 
కనుపాపలు తీసే దగ్గర ఆగిపోయింది. 
ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ పనులన్నీ 
ఆగిపోతుండడంతో జనం అధికారులు, 
నేతలను శాపనార్థాలు పెడుతున్నారు. 


ల: తును 


చందా చెల్లించిన వెంటనే రశీదుతో పాటు కానుక అడిగి తీసుకోండి. ఇతర ప్రాంతాల నుంచి ఎం,ఓ 


లేదా డి.డి, (చెక్కులు స్వీకరించబ 


వు) ద్వారా చందా పంపేవారు స్కీమ్‌ కాలపరిమితి ముగిసేలోగా | 


| మా కార్యాలయానికీ వచ్చి కానుక స్వీకరించాలి. కానుకను పోస్టులో పంపడం సాధ్యం కాదు. | 


| వెంకటరమణ హోటల్‌ మిద్దెపైన, పొగతోట, నెల్లూరు = 524 001. ఫోన్‌: 0861-2327354 


6 మార్టి, 2009 


జమికరైను 


| 
| 
| 
| 


19-3-2000 నరు sss on 
|] తుజ, బుధులు; గుది, రాహువులు 
. వైద్య | నుకరంలో, మీనంలో చుడు; నీం 
i న్‌ న వల్ల ye | వాంలో శని; కర్కాటకంలో కేతువు; 
en arn వు న oh Aye | mess, ep Bos, gg: 
చంద్రుడు సంచరిస్తారు, 


వృత్తిపరులకు అంత మంచి వారం కారు 
టందాం[॥ం 


కీయులకు మే 
7వ తేదీ వృషథలగ్నంలో ఉ.10,30. 


గం.ల నుండి 11.30,గ0.ల వరకు 

11, 12, 18 తేదుల్లో మీనలగ్నంలో 
ఉ.9.00.గం.ల నుండి 10.00.గ0,ల 
వరకు 

12వ తేది ధనుర్లగ్నంలో రా,1.30.గ0.ల 
నుండి 2,30,గం,ల.వరకు 


స్యలు తొలగుతాయ, రొ 


ళు బాగా దెం | 
యంలో అధిక జాగ్రత్త అవసరం, వ 

కప్పుడు జాగ్రత్తగా deere ia ae ఈ 7 
వద్దు. సోదరుల సాయం అందుతుంది. ఇతరుల అవగాహనా 
లోపం మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేయనద్భు. 
పదోన్నతి అవకాశాలున్నాయి. కోపొవేశాలు. తగ్గించుకోవాలి, 
రాజకీయులకు తోటివారి వల్ల ఇబ్బండులుంటాయి). 


గుతాయి. Diy అగౌ 
రవపరచిన వారికి సరైన సమాధానం చెప్తారు. ఊహించని వరి 
శామం వుంటుంది. లాభకరమ్రైన వ్రయాణోవకాళాలున్నాయి. వి 
విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు వద్దు. నిద్రాభంగం, 
మానసిక అశాంతి వుంటుంది. పకరణాలు కొంటారు, త 
ఆరోగ్యం కుదుట పడుతుంది. వాహనాలు నడిపే సమయం; 
జాగ్రత్త అవసరం, వృత్తిపరులకు మేలు, 
వివిధ మార్గాల నుండీ వివిధ రూపాల్లో ధనాదాయం. 
దూరప్రయాణాలు ఫలవంతమౌతాయి. బంధువులతో విందు 
వినోదాల్లో పాల్గొంటారు. కళత్ర ఆరోగ్య లోపావకాశాలు, బం 
ధుమిత్రుల సాయం అందుతుంది. ఇతరుల్ని విమర్శించడం 


ఖు వాడకంలోకి తెస్తారు. ఉద్యోగులకు 
తీరుతాయి. అయినా ప్రభుత్వ 
1 బధునం. ఇబ్బందులు వుండవచ్చు. నూతన బాధ్యతలు పైన పద 
$(వ్భగట 34 పొ, ఆర్టు తాయి. కళత్రసంబంధం చక్కగా వుంటుంది. ఆరోగ్య విషయంలో 
(న్వు 118 స) అతి జాగ్రత్త అవసరం. రాజకీయులకు మంచి కాలం కాదు. 

| ప్రతి పనిలో ఆటంకాలు వుండవచ్చు. అన్ని సమ 
కనబడవచ్చు. శ్రమాధిక్యత వుంటుంది. గురువును టో 
విరోధం పాటించిన బంధుమిత్రులు సుముఖం అవుతారు. విందు 
వినోద కార్యక్రమాల్లో ముఖ్యపాత్ర వహిస్తారు. విద్యుత్సరిక 


కర్యాటకం రాలు ఇబ్బంది పెడతాయి. చాలాదినాలుగా ఎదురుచూసిన తగదు. దానివల్ల కష్టనష్టాలుంటాయి, ధనాదాయంతోపాటు ముకరం | 
|| 'సనర్వను 4 పాదం, దబ్బు చేతికందుతుంది. fare న్‌ ఇబ్బందులు ఫాల్గుణ శుద్ధ, బహుళ ఖర్చు కూడా అధికం. వ్యాపార విషయాలు పెద్ద చెప్పుకోతగ్గట్టు (ఇక్షరాషాడ 2,34 ఈ. | 
0! 0 


లేవు. నష్టాల్ని జాగ్రత్తగా అడ్డుకోవాలి. 
ఇన్నాళ్లూ సమస్యల వలయం: 


వుష్యమి, అశ్రేషలు) వుండవచ్చు. అధ్యా, 
ధనాదాయం బాగుంటుంది. నూతన వాహన వస్తాభర 
ణాలు కొంటారు. కోర్టు వ్యవహారాలు మీకు సాధకమౌతాయి. 
సమాజంలో పెద్దల వద్ద మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగులు 
మిక్కిలి సమర్థవంతంగా పనులు నిర్వహించి అధికారుల, ఇత 
రుల మన్ననలకు పాత్రులవుతారు. రాజకీయ ప్రాబల్యం పెరుగు 
తుంది. గృహిణులు, విద్యార్థులు హాయిగా కాలం గడుపుతారు. 
వృత్తిపరులకు ప్రోత్సాహకరమైన కాలం. 
కోర్టు కేసుల్లో గెలుపు మీదే. సంతానం కోసం ఎదురుచూసే 
వారికి సంతాన భాగ్యం కలుగుతుంది. సమాజంలో ఎదురుచూ 
సిన మర్యాదలు చుకాయి. రావలసిన డబ్బు చేతికందుతుంది. 
సమాజంలో గొప్పవారి స్నేహం వీర్పడుతుంది. పనిభారం తగ్గు 
తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. అప్పులు తీరుతాయి. 


ఢం, 128) 
ఏకాదశి సా.5.15 గం.ల.వ ర్‌ క 


ద్వాదశి మ.2.,46గం.ల.వ 
9 సోమ త్రయోదళి మ,12,20గం.ల.వ 
10 మంగళ చతుర్దశి ఉ.10.04గం.ల.వ 
11 బుధ పౌర్ణమి ఉ.8.04 గం.ల.వ 
ఫాల్గుణ బహుళ 

12గురు పాడ్యమి ఉ.6.28 గం.ల:వ 

విదియ తె.5.23 గం,ల.వ 
13శుక్ర తదియ తె.4.56 గం.ల.వ 


పి.ఎం.గోపాలాచారి, 


చిక్కుకొన్న పనులన్నీ పూర్తి | 
అవుతాయి. కోర్టుకేసులు, ఇతరుల తోటి గొడవలు సుముఖమైన శ 
ఫలితాన్నిస్తాయి. ఊహించిన రీతిలో ధనాదాయం వుంటుంది. | 
పుణ్యకార్యావరణ చేస్తారు. అప్పులు తీరుస్తారు. శరీర అరోగ్య || 
విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారులు పనివారిని గమనిం 1 
చుకోవాలి. విదేశావకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య సం (కష్ట. పా, అధిష | 
బంధం కొంత చెడవచ్చు. ఉద్యోగులకు సమస్యలధికం. పూర్వాళాత 1.23 3) | 
| 

కి 

| 

క 

| 

1 

శ 


1వ పాదం) 

మిత్రులతో, సోదరులతో వుంటూ వచ్చిన సమస్యలు తొల 
గుతాయి, వారి నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఆది 
వ్యాధిబాధలు, గృహభఛిద్రాలు తొలగి కొంత ఊపిరి పీల్చుకొం 
టారు. భార్యాభర్తల మధ్య అనురాగాలు అధికమౌతాయి. వ్యాపా 
రులకు పోటీలు 


లు తొలగి వ్యాపార నిర్వహణ చక్కగా వుంటుంది. 


కన్వ 


(ఉత్తర 23,4 పా, 


1 
1 
శ 
| 
i 
క 
1 
శ 
| 
! సంహ 
1 (మఖ, పుచ్చి, 
శ 
1 
| 
(l 
1 
1 
శి 
శ 
1 
| 
L= 


పైతృపకోవం అధికం కావచ్చు. రోజకీయులకు ప్రోత్సాహకరమైన 
న్స చిత్త 1 ,2 పా) వారం. గృహిణులకు భర్త వల్ల ఇబ్బందులుంటాయి. 


16/1020, పాగతోట, నెల్లూరు - 1. 
E-mail:maripmgg @ yahoo.com 


ఫీరిపోట్లయిణా, మూష్పీలైనా తీస? దృష్టిదోషం! 


వి.నుచిత్ర నాయుడుపేట 


* వీధి చూవులు మంచివంటారు 
కదా? మాకు వీధి చూపే వుంది. 
ఎవ్చుడూ ఏదో ఒక నమన్య? 

చూపులయినా, పోట్లయినా 'దృష్టి' 
దోషం తప్పక వుంటుంది. అంచేత 
వీధులు తగిలే ప్లాట్లు కొనకపోవడమే 
మేలు, 


కౌవి.రవీందరెడ్డి గూడూరు 

* జమీన్స్‌రైతులో మీరు చెప్పినట్టే 
భూముల 'బూమ్‌'లు వజిపోయాయి. 
ఎట్లా చెవ్పగలిగారు, 

జ్యోతిషశాస్త్రం (ప్రకారం శని 
(త్రయోదశి, వృశ్చిక సంక్రమణ, రాహు, 
కేతు ఛాయా స్థితులు, 'కుజి భ్రంశం' 
వీర్చడినవుడు భూములు, బంగారు 
ధరలు పతనమౌతాయి, భూమి 'బూమ్‌' 
పోయింది. ఇక బంగారం పరిస్థితీ 
అంతే! 


నీ.న్మువజు Er) 
* అమ్మయి చదువులో అర్డల్ల 
నుంచి బెనుకబడి పోతుంది, 
“శక్తి యంత ప్రతిష్ట చేసీ, అమ్మా 
18 ముత్యం (ఉచ్చు ధరింప జీయండి, 
ఫలితం వుంటుంది, 
దీ. అంజనాదేవి నూట్తారుపేట 


* కార్లు Pa దమూననీల నమన్య 
అధిక్‌టుయింది. బాను వంవీన్మున్నాను, 


వాయువ్యం సెల్టికట్యాంక్‌ మాన 


సిక వత్తిడులను 'తీవ్రం' చేస్తుంది. వెం 
టనే తీసివేయండి. 
బి.శ్రీనివానులురెడ్డి కర్నూలు 

* కొలతలన్నీ నరిచూనుకొన్నాక 
ఆయం, వర్గు వచ్చాయో లేదోనన్నది 
మా అనుమానం, 

ఆయం, వర్గుకన్నా ప్రాణస్థితి 
చాలా ముఖ్యం. సిద్ధాంతి కొలతలు 
1బహ్మస్థానాన్ని' ఉజ్వలం చేస్తున్నాయి. 
పిచ్చి అనుమానాలు వదలి ఆయన 
కొలతలనే పాటించండి. 


సమాధానాలు 
ఆచార్య సుబ్రహ్మణ్య మహర్షి 


ఫోన్‌ : 2322345 
సెల్‌: 94901 25878 


యర్రపురెడ్డి థీరజీరెడ్డి కదవ 

* నీడ్ధాంతి గారిచ్చిన కొలతలు 
నరిచూవీద్దామనివీంచింది. అట్లు చేయ 
వచ్చా? 

నమ్మకముంచి పిలిచిన తర్వాత 
ఆయన పద్ధతినే పొటించాలి. అతన్ని 
చులకన చేసీ నన్ను చెట్టెక్కించిన వారు 
రేసు ఇంకోరీ ముందు నన్నూ చులకన 
చేయరని మిమ్మల్ని నమ్మడం ఎట్ల? 
ముందు చవలత్యాన్న్‌ వదిలించుకోండి 


ఎ.నుదర్భనళర్మ గుంటూరు 


* ఉద్యోగం పోయింది. అమ్మాయి 
ఇంటికి వచ్చేసింది. నవాలక్ష నమన్యలు. 

ఇళ్లు లక్షలు పోసి కట్టాల్సినపుడు, 
వాస్తును తీసిపారేశారు. ఇప్పుడు కాళ్ల 
బేరమాడుతున్నారు. అమ్మాయికి పగ 
డం (శ్రేష్ట ధరింప జేయండి. ఏప్రెల్‌ 
21 నుంచి గురు దశ వస్తుంది కాబట్టి 
ఆతర్వాత అమ్మాయి సమస్య పరిష్మరింప 
బడుతుంది. 


జివి.నుళీలాదేవి 


* స్ధలం కొనాలనుకున్నా కొన 
లేకపోయాము. ఇవ్వుడు కాలం' కలనీ 
వచ్చింది. అభిప్రాయం చెవ్బండి? 

న్మశానానికి ఉత్తరాన వున్న 
భూమి 'దూషిత' మవుతుంది. అడ్వాన్స్‌ 
పోతే పోయింది, ఆ స్థలాన్ని కొనకండి 
కుటుంబమే నాశనమవుతుంది, 


హైదరాబాద్‌ 


ఎ. తిరువతమ్మ పొదలకూరు 

* గేటు ముందు సెన్టీకట్యాంకు 
రావచ్చా? 

గేటు, సింహద్వారం ముందు 
బావి, లోతైన 'సంప్‌' రాకూడదు, సెప్టిక్‌ 
ట్యాంకు భూమి లోపలకు వెళ్తుంది 
గనుక అభ్యంతరం లేదు, 
కొనూర్యనారాయణ రాజమండ్రి 

* నక్షతం (ప్రకారం మొక్సిలు 
నాటాలన్నది నిజమేనా? 


నక్షత యుక్షంగా మొక్కలు 


ప్రభుత్వపరంగా వుంటూ రన సమస్యల 
లభిస్తుంది. వృత్తిపరులకు మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. 


నాటినా, నాటకపోయినా ఇబ్బంది 
లేదు. అయితే 'వృక్షదృష్టి వల్ల పసి 
పిల్లలు వృద్ధిలోకి వస్తారన్నది వశిష్ట 
అత్రి, కృష్ణ, నారద వాస్తు శాస్త్రాలలోని 
సారాంశం. 

జి.భువనేశ్వరి 


* ఫలానా వాన్తు నూత్రం వల్ల 


చిత్తూరు 


నుంచి విముక్తి ల్ని 


ఫలానా లాభం, నష్టం అంటారు కదా? 
అవి నిజమేనా? 


సైన్సు నుంచి వాస్తు సూత్రాల్ని 
గ్రహించారు మహర్షులు. 28 సంస్కృత 
వాస్తు శాస్త్రాలు చెప్పిన అంశాలు, అక్ష 
రాలూ నిజం! నైరుతి సెప్టిక్‌ట్యాంకు 
వల్ల రోగం, మరణం సంభవిస్తుంది. 


భాషల యందు భవ్యమైనది తెలుగు 


దివ్యమైనది తెలుగు దివ్వెల వెలుగు 


సుకవి మాట స్ఫూర్తి బాట! 


ప్రతిపక్షమున వున్నప్పుడు 
ప్రజల కష్టములు గుర్తుకొచ్చును 
అధికార పీఠము ఎక్కినవ్చుడు 
అహము తలకెక్కును 

సుకవి మాట స్ఫూర్తి బాట! 


అవకాశవాదం - అధికార దాహం 


అవినీతి సాగరం - అవనియందు రాజకీయం! 


సుకవి మాట స్ఫూర్తి బాట! 


విశ్వాసం వుంటే విగ్రహము నందు 
విశ్వ విభుని వీక్షించవచ్చును 
సుకవి మాట స్ఫూర్తి బాట! 


నీటిబొట్టు అంటక తామర వున్నట్లు 
నరులకు ఎన్ని కష్టములు ఎదురైనా 
మనసు నిశ్చలముగ వుండవలయు 
సుకవి మాట స్ఫూర్తి బాట! 


= మోపూరు 


పెంచలనరనింవాం, నెల్లూరు. 


అ మార్చి 2000 


ల్లూరు మునిసిపల్‌. కార్పొరేషన్‌ 
erin 25వ డివిజన్‌లో ప్రధానంగా 
మురికి కాల్వలు లేక ప్రజలు ఇబ్బంది 
పదుతున్నారు. మునిసివల్‌ కార్చ్పొరేష 
న్‌కు ప్రభుత్వం నుంచి కోట్ల రూపా 
యల నిధులు గ్రాంట్ల రూవంలో నిదు 
దలవుతున్నా మురికి కాల్వల నిర్మాణం 
కోసం కేటాయించడం లేదు. కార్పొరేషన్‌ 
ఇంజినీర్లు ఈ డివిజన్‌ పట్ల పెద్దగా దృష్టి 


దోమల బెడద 
25న డివిజన్‌లో మురికికాల్వలు 
లేకపోవడం వలన మురికినీరంతా 
వీధులలో నిల్వ వుంటుంది. ఇలా నిల్వ 
వుందడం కారణంగా దోమలు . అధి 
కంగా ఉత్పత్తి అవుతున్నాయి. దోమల 


వలన అంటువ్యాధులు వ్యాపించే అవ 


కాశం వుండడంతో భయాందోళన చెం 
దాల్సి వస్తుంది. ఇప్పటికైనా మునిసి 
పల్‌ కార్పొరేషన్‌ అధికారులు స్పందించి 
దోమలను నిర్మూలించేందుకు చర్యలు 
తీసుకోవాలి. 

బిజ్ఞాన్‌ 


క్రీ శే॥ శ్రీ సన్నపంట్ది వెంకటరెడ్డి గారు 


సారించక పోవదంతో అభివృద్ధి పనులు 
ఆశించిన విధంగా జరగలేదు. కేవలం 
. అధికార పక్షానికి చెందిన కార్పొరేటర్లు, 
నగర ఎమ్మెల్యేకు సన్నిహితంగా వుం 


టున్న కార్పొరేటర్ల డివిజన్‌లలో మాత్రమే 
పనులు జరుగుతున్నాయి. 

25వ డివిజన్‌ కార్పొరేటర్‌గా 
సి,పి.ఎం పార్టీకి చెందిన మాదాల వెంక 
టేశ్వర్లు గెలుపొందారు. కార్పొరేటర్‌గా 
ఎన్నికైన మాదాల వెంకటేశ్వర్లు ఆ 
తర్వాత డిప్యూటీ మేయర్‌గా ఎన్నిక 
య్యారు. ప్రస్తుతం ఇన్‌ఛార్జి మేయర్‌గా 
బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఈయన 
డివిజన్‌ పరిధిలో వి.ఎం.ఆర్‌నగర్‌, 
సుభాస్‌ చంద్రబోస్‌ నగర్‌, గాంధీనగర్‌, 


"జీ 


నెంకటరెడ్డినగర్‌ తదితర 'ప్రొాంతాటు 
వున్నాయి, ఈ డివిజన్‌లో మురికీకాల్వలు, 
రోడ్ల సమస్యలు అధికంగా వున్నాయి. 
తాగునీరు ట్యాంకులకు నిత్యం సరఫరా 


అవుతున్నా వీధి కొళాయిలకు మాత్రం 
సరైన సమయానికి సరఫరా చేయడంలో 
సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు 
న్నారు. సరైన సమయానికి త్రాగునీరు 
నరథఫరా * జరగకపోవడంతో ప్రజలు 
ఇక్కట్లు పడాల్సి వస్తుంది. 

నుభాస్‌ చంద్రబోస్‌నగర్‌లో 
అయితే రోడ్లు చాలా అధ్వాన్నంగా కని 
పిస్తున్నాయి. మురికి కాల్వల నిర్మాణం, 
సిమెంటురోడ్ల నిర్మాణం గురించి కార్పొ 
రేషన్‌ అధికారులకు ప్రతిపాదనలు సమ 


 దయనీయస్థితిలో డిప్యూటీ మేయర్‌ వార్డు! 


ర్చించినా కూడా. ఇంతవరకు అతిగతీ 
లేకుండా పోయింది. డిప్యూటి మేయ 
ర్‌గా . వున్న కార్పొరీటర్‌ డివిజన్‌ విష 
యంలో ఇంత నిర్లక్ష్యంగా వున్న కార్పొ 


రేషన్‌ అధికారులు ఇక మిగిలిన ప్రతి 
పక్ష పార్టీలకు చెందిన కార్పొరేటర్ల డివి 
జన్‌ల గురించి ఏ మాత్రం శ్రద్ద చూవు 
తారో వూహించుకోవచ్చు. 

మునిసిపాల్టీ నుంచి కార్పొరేషన్‌ 
స్థాయికి ఎదిగిన తర్వాత కార్పొరేషన్‌కు 
ఎన్నికలు జరిగి దాదాపు నాలుగు సంవ 
త్సరాలు కావస్తుంది. ఈ డివిజన్‌కు 
ఇప్పటి వరకు డిఎఫ్‌ఐడి నిధులు, వివిధ 
గ్రాంట్ల క్రింద కోటి 30 లక్షల రూపా 
యలు మంజూరు చేశారు. మంజూరు 


ఈ క గే, 


wal) [రలు 


చేసిన నిధులతో. కోన్ని మలో 
మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడం 
జరిగిందని ర. మేయర్‌ చెప్పారు. 
మిగిలిన కాలనీలలో రోడ్డు నిర్మించేం 
దుకు అవసరమైన నిధులు కేటాయిం 
చక పోవడం వలన పనులు చేయించ 
లేక పోతున్నట్లు వాపోయారు, ఈ నేప 
థ్యంలో డివిజన్‌ సమస్యలపై స్థానికులు 
వెల్లడించిన అనీప్రాయాలను దిగువ 
నిస్తున్నాం, 
రోడ్లు నిర్మించాలి! 
256వ డివిజన్‌లో రోడ్లు దాలా 
అధ్వాన్నంగా వున్నాయి. వర్షం వస్తే 
నడవాలంటేనే చాలా ఇబ్బందిగా వుం 
టుంది, అన్ని డివిజన్‌లలో సిమెంటు 
రోడ్లు శక మా foe 


మాత్రం రోడ్ల నిర్మాణం జరగలేదు. 
అలాగే నిర్ణీత సమయం అంటూ 
లేకుండా త్రాగునీరు సరఫరా చేస్తు 
న్నారు. ఇలా చేయడం కారణంగా 
ఇబ్బందులు వడుతున్నాం. 

శేష 


మా భవిష్యత్తును తీర్చిదిద్ది మూ జీవితాలకు బంగారు బాట వేసిన 
మహోన్నత్ర వ్యక్తి, మా ఇంటి దైవం 


స్వర్గీయ శ్రీ సన్నపరెడ్డి వెంకటరెడ్డి గారు 


స్వర్గస్తులై 08-03-2009 నాటికి ఐదు సంవత్సరాలు నిండుతాయి. 


మరియు కుటుంబ సభ్యులు, 


శ Pr 
వర్ధంతి కార్యక్రమం 


తేది 08-03-2009 ఆదివారం నాదు అనంతసాగరం మండలం, 


chairman: Hotel Simhapurl, Nollore 
Prop. Eaveeaar Distillerles, Tirupath! 


6 మార్చి, 2009 


నరికుంట పాడు గ్రామంలోని మా స్వగృహమునంధు మరియు 
నెల్లూరులోని హోటల్‌ సింహపురి నందు నర్ణంతి కార్యక్రమం, 


పేదలకు అన్నదానం జరుగును, 


లుగమ్మాయి, బాలీవుడ్‌లో హీరో 
లెయినగా గ్ఞిరప నమీరారెగ్గి గత 
వారంలో హైదరాబాద్‌ వచ్చింది. ఆమెతో 
| సిచ్చాపొటీగా మాట్లాడుతూ మీకీ మధ్య అవకా 
| శాలు తగ్గాయేంటి అంటీ; నాకు అవకాశాలు 
లీకపోనడం ఏంటండీ? చాలానే నస్తున్నాయి. 
కానీ నేనే చేయడం లేదు, తీరిక లేదు అంటూ 
బీరాలు పోతూంది, తెలుగులో చిరంజీవి, 
|| ఎన్టీఆర్‌ లాంటి అగ్రహీరోల సరసన చిందే 
సిన ఈ భామను చూద్దామన్నా తెలుగు తెర 
| మీద కనిపించడం లేదు. కొంచెం మగరాయు 
డిలా వుంటుంది అనేమో మన దర్శకులు అంతగా పట్టించుకోవడంలేదు, కానీ సమీ 
రాకు తెలుగులో నటించాలనే మక్కువ చాలానే వుంది, అందుకే ఇక్కడి దర్శకుల 
పిలువు కోసం పడిగాపులు కాస్తోంది. చేయాలని అనుకొంటే ఇప్పటికే చాలా సిని 
మాల్లో కనిపించేదాన్ని సంఖ్య నాకు ముఖ్యం కాదు. మంచి పాత్రలు, గుర్తుండిపోయే 
పాత్రలు చేయాలనేది నా ఆశ. అందుకే అవకాశాలు నచ్చినా చేయలేదంటుంది. 


పేరుమార్జ్చుకొన్న లక్స్‌పాప! 


రసింహనాయుడు చిత్రంలో బాల 

న్య సరసన లక్స్‌పాన పాటలో 
నర్తించిన ఆశాషైనీని ఆంధ్ర ప్రేక్షకులు అంత 
సులభంగా మరువరు. ఇటీవల ఆమె తన 
పేరును మయూరిగా మార్చుకొంది. ఆ ఇంట్లో, 
కామెడీ ఎక్స్‌ప్రెస్‌, డాక్టర్‌ పరమానందయాస్‌ 
స్టూడెంట్స్‌ గ్యాంగ్‌ చిత్రాల్లో నటిస్తుంది. 
ఎందుకు పేరు మార్చుకొన్నారంటే సంఖ్యా 
శాస్త్రం ప్రకారం అలా చేశాను. ఇక నుంచి 
చాలా ఫ్రెష్‌గా కనిపిస్తాను. పాత్రల ఎంపిక 
కూడా అంతే. ప్రత్యేక పాటల్లోనూ నర్తిస్తాను. 


లక్స్‌పాప పాట నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. నటిగా అన్ని పాత్రలు చేయా 
అనేదే నా ఆశ. నన్ను నేను నిరూపించుకొనేందుకు సిద్ధంగా వున్నానంది. 


తాయి. కొందరు తలదించుకొని మరీ 
కలల తీరంలో విహరిస్తారు. అయితే 
సీనిమాతారలకు మాత్రం పెళ్లి ఊను 
గుబులు వుట్టిన్సుంది, బాలీవుడ్‌లో 
అందాల తార రాగీముఖర్జీని ఈ విష 
యమై అడిగితే కొంచెం ఇబ్బందిగా 
ఫీలవుతుంది! పెళ్లి సంగతి ఇప్పు 
డెందుకు? దాని గూర్చి ఆలోచించే సమ 
యమా ఇది? ఇంకా చాలా టైం వుంది 


అంటూ దాటేస్తుంది. సినిమాలపై తప్ప 
మరో విషయం మీద ధ్యాస లేదం 
టుంది. పెళ్లితోపాటు ముఖ్యమైన విష 
యాలు ఇంకా ఈ లోకంలో చాలా 
వున్నాయి. వాటి గూర్చి మాట్లాడండి. 
నేను ఆసక్తిగా వింటాను. సినిమాల 
గూర్చి చెప్పండి ఇంకా ఇష్టంగా ఆలకి 
స్తాను... అంది ఇటీవల హైదరాబాద్‌ 
వచ్చినప్పుడు కలిస్తే. మరి ఈ మాట 
లను ఆమె ప్రియుడు ఆదిత్యా చోప్రా 
విన్నాడోలేదో తెలుసుకోవాలి. 


రుకు వెళ్ళాలంటే కత్రినాలైఫ్‌కు భలే ఇష్ట 
మట, వేగంగా నడిచే కార్గంటే" కత్రనాకు 

ప్రత్యేకమైన అభిమానం, మార్కెట్లోకి వచ్చే 
వాహనాల గూర్చి ఈ భామ ఎప్పటికప్పుడు 
ఆరా తీస్తుంటుంది. ఫలానా కారు మంచి 


స్పీడు అని ఎవరి నోట నుంచైనా వింటీ 
చాలు వెంటనే కత్రినా ఆ కారును సాంతం 
చేసుకుంటుంది. అమ్మాయిలు సాధారణంగా ఆభరణాలను, వస్త్రాలను ఇష్టవడ 
తారు. నాకు మాత్రం కార్గంటే మహా సరదా, నేను దిన్నప్పటి నుంచి అంతే, 
వేగంగా దూసుకుపోవాలని కోరుకుంటానంది. 


ప్రతి పాత్రీలో రాత్తిదనముండాలి! 


వరియా చిత్రంలో బాలీవుడ్‌ను 
ap ఊపు ఊపేసిన హీరో 
యిన్‌ సోనమ్‌కపూర్‌, హీరో అనిల్‌కుమార్‌ 
కుమార్తె అని అందరికీ తెలిసిందే, ఇటీవల 
ఆమె అభిషేక్‌ బచ్చన్‌ సరసన నటించిన ఢిల్లీ 
= 6తో మరింత గుర్తింపు వచ్చింది. ఈ 
చిత్రంలో నటించాక అందరూ ఈ ముద్దు 
గుమ్మను మసక్యలీ అంటున్నారు. వాస్త, 
ఈ సినిమాలో నటించిన పావురం పే 
ఈ విషయాన్ని ఆమె వివరిస్తూ ఈ చిత్రంలో 
నాకు పావురం మంచి పేరు IT 
పావురాన్ని మొదట భుజం 
డ్యాన్స్‌ చేయమన్నారు. baile 
మంచి చిత్రాల్లోనే నటించాల 
కొత్తగా కన 


ర 
y 
పై 
ల్‌ 


a 
పోవడమేనని 
తేల్చి చెప్పేయక 
తప్పదు. చెట్టు పేరు చెప్పి 
కాయలు అమ్ముకొన్న చందాన తారక 
రత్న ఆయన తాత మహానటుడు 
ఎన్టీరామారావు ఫోటో చేతిలో పెట్టు 
కొని చిత్రంలోని ఒక సన్నివేశంలో 


జ గొప్ప చిత్రాలు తీసిన 
రామకృష్ణా సినీ స్ఫూడి నడుస్తాడు. మరోచోట ఆయన 


| 


బాబాయ్‌ 


స్‌ పతాకంపై తయారైన పరమ 
చెత్త చిత్రం వెంకటాద్రి. ఈ చిత్రంలో 
నందమూరి తారకరత్న హీరో, ఫ్యాక్షన్‌ 
నేపథ్యంలో తీయడంలో 
అనుభవమున్న దర్శకుడు వి,సముద్ర 
ఈ చిత్రానికి దర్శకుడు, కానీ కథ పాత 
చింతకాయ పచ్చడి. హీరో ఒడ్డు, 
పొడుగు వుండడం తప్ప ఆంగికం, 
అభినయం, వాచకంలో స్పష్టత లేదు, 
దీనికితోడు బూతు మాటలు, పాటలు, 
ఒకరికి ఇద్దరు వంజాలీ హీరోయిన్ల 
బరితెగింపు దేహ (వ్రదర్శనలున్నా 
వెంకట్నది ఆడుతున్న హోగ్లలో జనాలు 
లేకపోవడానికి సినిమాలో నత్తా లీక 


చిత్రాలు 


బాలకృష్ణ ఒక్కమగాడు 
చిత్రంలో అన్ని కులాలు తనలో వున్నా 
యని చెప్పే డైలాగులు వల్లెవేస్తాడు. 
పాత రాయలసీమ ఫ్యాక్షన్‌ చిత్రాల్లో 
బాలకృష్ణను అనుకరించనుపోయి చేత 
కాక తారకరత్న చతికిల పడ్డాడు, కథ, 
మాటలు వ్రాసిన ఘటికాచలం కలం 
బండ బూతులు కక్కింది. వీటిని వివ 
రించి వాయలేం, వేటూరి, సాహితి 
వ్రాసిన ఆస్తులు బాగున్నవే పాటలో 


బూతు మస్తు, సెక్సీ హసీనా, మన 
సంతా ఏదో అవుతుంది పాటల్లో 


హీరోయిన్‌ మందీప్‌టక్కర్‌ అడ్భూఆపూ 
లేకుండా దేహవ్రదర్శన చేసింది, 


సెకండ్‌ హీరోయిన్‌ స్నేహాటక్కర్‌ 
మాటలు, పాటల్లో హద్దులు దాటే 
సెన్సార్‌ బోర్డులో గుడ్డి 
సభ్యులు ఎక్కువయ్యారని ఈ 
సినిమా చూస్తే మరోసారి చెప్పక 
తప్పదు. దర్శకుడు సముద్ర 

చిత్రంలో హింస, ఆధ్యాత్మి 
కతను మేళవింపు చేయను 
సృష్టించిన సన్నివేశాలు పండలేదు. 
ఈ చిత్రంలో గతంలో ఎన్నో కుటుంబ 
కథా, చిత్రాలు తీసిన దర్శకుడు శరత్‌ 
ముఖ్యమంత్రి పాత్రను పోషించాడు. 
కానీ ఆయన నటన చెప్పుకోతగినట్లు 
లేదు. అయినా విలన్‌ పాత్ర *పోషిం 
చిన పృధ్వీరాజ్‌ను మాత్రం మెచ్చుకో 
వాలి, రాయలసీమలో పాలెగానిగా 
నటించిన రంగనాధ్‌కు రాయలసీమ 


సింది. 


డైలాగులు పలకడం చేతకాలేదు. కొత్త 
సంగీత దర్శకుడు శ్రీకాంత్‌ దేవా 
సంగీతం ఓ మోస్తరుగా వుంది. విదేశీ 
అందాలతో పాటు హీరోయిన్ల 
సొబగులను కెమెరామెన్‌ వి,ఎస్‌,బాబు 
బాగానే చూపించాడు 
ఇటువంటి చిత్రాలకు 
'వెంకటాద్రి' చాటి చెప్పిందనాలి. 
చిత్రకథలోనికి వెళ్లే ఉరిశిక్ష వద్ద 
ఖైదీ వెంకటాద్రినాయుడు(తారకరత్స) 
ఏడుగురిని హత్య చేసి వుంటాడు. 
ఆయన చివరి కోరిక అనాధలు, అభా 


తారకరత్న 
తగదని 


6మార్ది2009 —ొ 


గ్యులు, రోగగ్రస్తులైన పిల్లలకోసం ఓ 


సంగీత 'కచ్చేరి చేయాలన్నది. ఈ హ 
విషయాన్ని జైలర్‌(శివకృష్ణు, ఆయన _ చేయాల్సి వచ్చిందో హీరోయిన్‌కు ఈ 
మిత్రుడు ముఖ్యమంత్రి(శరత్‌కు చెప్పి సందర్భంగా చెబుతాడు. ఈ కథలో 


రితిమ' 


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తన అక్క (రితిమ) కోనం 
రమ్మని కోరుతాడు. సంగీత ప్రియు 
డైన ముఖ్యమంత్రి వెంకటాద్రి 


నాయుడు కచ్చేరి విని పరవశించి 


పోతాడు. ఈ కచ్చేరీకి వెళ్లిన సిఎం ప్రేక్షకులకు చిరైత్తి పోతుంది. శేషాద్రి 
కూతురు శృతి(మందీప్‌టక్కర్స్‌ను నాయుడు. అంతిమంగా రంగనాధ్‌ 


ఆయన ఆకర్షిస్తాడు. ఆయన వద్ద _ కుటుంబీకులను అంతమొందిస్తాడు. 
సంగీతం నేర్చుకోవాలన్న శృతి అభి ప్రభుత్వ అనుమతితో వీరికి తల 
లాషకు అనుమతి లభిస్తుంది. దీంతో కొరివిపెట్టను వెళ్లిన వెంకటాద్రి 
ముఖ్యమంత్రి ఇంటికే వెంకటాద్రినా నాయుడ్నీ కూడా చంపబో వడంతో 


ఆయన ఉగ్రనరసింహుడై ప్రత్యర్థులం 
దరినీ చంపేస్తాడు. అయినా ఆయనకు 
చివరలో కోర్టు పెద్దశిక్ష విధించక వ 

లేస్తుంది. ప్రేమ,గీమా జాన్హానై అన్న 
వెంకటాద్రినాయుడు శృతిని అక్కున 
చేర్చుకోవడంతో చిత్రం ముగుస్తుంది. 


యుడు బందోబన్తుతో వచ్చి పోతుం 
టాడు. శృతి, వెంకటాద్రినాయుడుకు 
విధించిన ఉరిశిక్ష రద్దుచేయాలని 
ఆయన సంగీత కచ్చేరి చేసి ప్రోగు 
చేసిన డ్రబ్బులు ఇచ్చిన స్వచ్చంద 
సంస్థలలోని పిల్లలతో కలసి పెద్ద 
ఉద్యమమే చేస్తుంది. దీనికి రాష్ట్రపతి 
స్పందిస్తారు. క్షమాభిక్ష ప్రసాదించ 
డంతో వెంకటాద్రినాయుడు యావ 
జీవ ఖైదు అనుభవిస్తుంటాడు. ఇం 
తలో సీమలో వెంకటాద్రినాయుడు 
తాత(రంగనాధ్‌) తీర్పు వల్ల గ్రామ 
బహిష్కరణకు గురైన శేషాద్రినాయుడు 
(వృధ్వీరాజ్‌) జైలులో వెంకటాద్రి 
నాయుడిని హత్య చేయను ప్రత్యే 
కంగా మనుషులను వంపీస్తాడు 
వారిని ఓ రోజు వెంకటాద్రినాయుడు 


పొగతోట, నెల్లూరు - 524 001. 


98489 66163 
98489 66165 i 


వ. 


98489 66190 


విద్యార్థి భావిజీవితానికి ఎంతో 
కీలకమైనది పదవతరగతి, ఈ పబ్లిక్‌ 
పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకో 
వడం ద్వారా ఉన్నత విద్యను అభ్యసిం 
చేందుకు వీలు కల్గుతుంది. అయితే 


గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో 
పదవతరగతి చదువుతున్న విద్యార్థులు 
మాత్రం విద్యాశాఖ తీరు వలన పలు 
ఇబ్బందులు పడుతున్నారు. కష్టపడి 
చదివి ఎలాగైనా మంచి మార్కులు 
తెచ్చుకోవాలన్న తపనతో వున్న విద్యా 


తన మధురగానంతో సంగీత 
వనంలో రాగాల మల్లెలను పూయిస్తూ 
మనసులను రాగరంజితం చేస్తున్న 
సంగీత విద్వాంసురాలు బాలార్క 
పాటకు పల్లవి ప్రాణం అయితే, ఆమె 
పాటకు ప్రాణం ఆమె సుస్వరమే. అది 


కీర్తనయినా, పాటైనా, భక్తిగీతం 


అయినా, సంకీర్తనయనా తన గళంతో 


పీధివకరగ పీకలు ముంద ఫర ఏలీ 


ర్భులకు కీలకమైన సబ్జెక్టులలో ఉపాధ్యా 
యుల కొరత వెంటాడుతూనే వుంది, 
ప్రతి ఏడాది ఈ సమస్య ఉంటున్నా 
విద్యాశాఖ ఉన్నతాధికారులు దీనిని 
అధిగమించేందుకు ఎలాంటి చర్యలు 
చేపట్టకపోవడం, దానికితోడు ప్రభు 
త్వం అవలంభిస్తున్న విధానాల వలన 
చివరగా విద్యార్థులే నష్టపోవాల్సి వస్తు 
న్నది, గత సంవత్సరం పదవతరగతి పరీ 
క్షలకు హాజరయ్యే విద్యార్థులకు ముఖ్య 
మైన సబ్జెక్టులను బోధించేందుకు ఉపా 
ధ్యాయులు లేక అవస్థలు పడ్డారు. ఈ 
సంవత్సరమైనా పదవతరగతి చదివే 
విద్యార్థులకు ఆ సమస్య తప్పుతుందే 
మోనని ఆశపడ్డ వారి తల్లిదండ్రులకు 
నిరాశే మిగిలింది. గతంలోలాగే ఈ 


తాతేయ్య, నానమ్మలైన పుచ్చా పూర్ణా 
నందం, బాలాత్రిపురసుందరిల నుంచి 
తగిన ప్రోత్సాహం లభించింది. చిన్న 
నాడే విష్ణుబొట్ల లలితాదేవి వద్ద సంగీ 
తంలో శిక్షణ తీసుకొంది. తొలి గురు 
వైన ఆమె వద్ద ఎన్నో మెళకువలు, 
రాగాలాపనలు నేర్చుకొంది. ఒకవైవు 
సంగీత సాధన చేస్తూనే బిఎస్సీ డిగ్రీని 


EA 
బాలార్మను నన్మానినుగన్న ఎక్టీ బాలసుబ్రహ్మణ్యం. 


సుస్వరాలను అలవోకగా 


వరిరీస్తున్న 


బాలార్క నెల్లురు కోడలు కొవడం 
విశేషం. చిన్ననాటి నుండే నంగీతంపై 
అసక్తిని పంటొందించుకొన్న ఆమె సస 
అం విజయవాడ. తట్లకండ్రులైన వుడా 
భార్గవ రామోజీ, సుజాత దంపతులకు 


న టాలోర్మకు కుటుంబంలో 


అననన 0 0g 2000 


నాగార్జున యూనివర్శిటీ నుంచి అందు 
లి 


కొన్న బాలార్క తెలుగు విశ్వవిద్యా 
లయం నుంది కర్నాటక సంగీతంలో 
డిన్లమోను పూర్తి చేశారు, శైలేశ్వరి వద్ద 
తిరువతిలో గక తీసుకొన్న ఆమె 
నారాయణ ఇంజనీరింగ్‌ కళాశాలలో 


(బొఖనర్‌గా వనిబేన్తున్న ఖాన్మర్‌ను 


పరోవకారార్థం ఇదం శరీరం 
అన్న ఆర్యోక్షిని అక్షరాలా ఆచరించి 
వదుగురికి ఆదర్శంగా నిలిచాడు 
నెల్లూరు చంద్రటాబునగర్‌ నివాసి 
తమ్మినేని వెంకటరమణయ్య. రమ 
ఇయ్య స్వస్థలం అల్లూరు. ఆయన 
కుటుంబీకులు కరుడుకట్టిన కమ్యూని 
సలు, అయితే గత కొన్నేళ్ళుగా రమ 
ణయ్య అల్లూరు ఎమ్మెల్యే విష్ణువర్థన్‌ 
రెడ్డికి గట్టి మద్దతుదారుగా వుండేవారు. 
54ఏళ్ల రమణయ్యను అల్లూరులో తెలి 
యనివారు లేరంటే అతిశయోక్తి కాదు, 
ఆర్టీసి 2డిపోలో చిరుద్యోగి అయిన 
రమణయ్య తన మరణానంతరం 
దేహాన్ని పినాకిని దేహనమర్చకుల 
సంస్థకు అందజేసేందుకు గతంలో 
ముందుకు వచ్చారు. క్యాన్సర్‌తో మార్చి 
1న ఆయన మృతి చెందడంతో కుటుంబ 
సభ్యులు ఆయన శరీరాన్ని సంస్థకు 
అప్పగించగా వారు నారాయణ వైద్య 
కళాశాలకు అందవేశారు. సమాజంలో 
ఎంతోమంది పలు రకాలుగా సేవా 
కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. 
తమకు తోచినరీతిలో సహాయ సహ 
కారాలు అందిస్తుంటారు. అయితే దేహ 
దానం, నేత్రదానాలు మరణానంతరం 
ఇతరులకు ఉపయోగపడే వెలకట్టలేని 
అవురూవమైన దానాలు. అలాంటి 


వివాహమాడి నెల్లూరు కోడలుగా 
వచ్చారు. అప్పటి నుంచి ఎన్నో సంగీత 
కచ్చేరీలను చేస్తూ సింహపురి సీమలో 
విద్వాంసురాలుగా గొప్ప పేరు ప్రఖ్యా 
తులు గడించింది. నెల్లూరులో డి.వి. 


సురేష్‌ వద్ద శిక్షణ పొందిన బాలార్క 
ద్ద భిక్ష {a 


నేడు ఎందరో చిన్నారులకు సంగీ 
తంలో, ముఖ్యంగా కర్నాటక సంగీ 
తంలో శిక్షణనిస్తూ సంగీత సరస్వతికి 
తనవంతు సేవలందిస్తున్నారు, 1985లో 
తొలిసారిగా విజయవాడలో జరిగిన 


నెల్లూరు కోడలుగా వచ్చిన 


బాలార్క పాటైనా, కీర్తన 
అయినా, భక్తి సంగీతమైనా 
తన గళంతో సుస్వరాలు 
అలవోకగా ఏలికించగల 
అద్భుతగాయని, 


త్యాగరాజ ఆరాధనోత్సవాలలో సంగీత 
కార్యక్రమంలో పాల్గొన్న బాలార్క 
ఆనాటి నుంచి నేటి వరకు ఆరు వం 
దలకు పైచిలుకు కార్యక్రమాలలో తన 
ఆనంద 
1992లో 
విజయవాడ మాంటిస్సోరి కళాశాలలో 
జరిగిన సంగీత పోటీల్లోనూ, 93లో 
శాతవాహన కళాశాలలో జరిగిన పోటీ 


గొనామృతంతో 
డోలికల్లో 


రనజ్ఞలను 


ముంచెత్తారు 


ల్లోనూ తన (ప్రతిభతో వ్రథమురాళిగా 


వాటి గురించి (ప్రజలలో చైతన్యం 
తెచ్చేందుకు పలువురు ప్రయత్నిన్సుం 
టారు, వలు సంస్థలు తమ వంతు 
బాధ్యతలు నిర్వర్తిస్తుంటాయి. ఎవరికి 
వారు సభహోలు చెప్పడం వేరు వాటిని 
ఆచరించి చూవడం వేరు. రెండవ 
కోవకు చెందిన వ్యక్తే వెంకటరమణయ్య, 
చిరుద్యోగిగా జీవనం సాగించిన ఆయన 


తన పెద్ద మనస్సును, విశాల హృద 
యాన్ని భావితరాలకు మార్గదర్శకంగా 
నిలచే నిర్ణయాన్ని తీసుకొని ఆదర్శ 
ప్రాయమైన వ్యక్తిగా నిలచాడనడంలో 
అతిశయోక్తి లేదు. వారి. కుటుంబ 
సభ్యుల పాత్ర ఆ దేహదానంలో ఎన్న 
దగినది. అనారోగ్యంతో తనువు చాలిం 
చిన రమణయ్య మాటలను గౌరవిస్తూ, 


నిలిచారు. నెల్లూరు, విజయవాడల్లో 
జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలలో, 
తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్స 
వాల సమయంలో ఎన్నో కచ్చేరీలు 
నిర్వహించి ప్రముఖుల వ్రశంసలు 
అందుకొన్నారు. గానగంధర్వడుగా పేరు 
గడించిన ఎస్పీ బాలనుబ్రహ్మణ్యం, 
అప్పటి జిల్లా కలెక్టర్‌ శ్రీలక్ష్మి నుంచి 


ఆయన కోరిన విధంగానే దేహాన్ని లైద్య 
కళాశాలకు అందించడంలో ఆయన 
భార్య కామేశ్వరమ్మ కుమార్తె వానంతి 
మంచి మనసున్న మనుషులుగా నిలి 
చారు. ఎంతో దూరదృష్టితో, ఆలోచ 
నతో, సమాజాన్ని దృష్టిలో వుంచుకొని, 
ఇతరులకు ఉవయోగపడాలన్న తవ 
నతో మరణించినా జీవించే వెంకట 
రమణయ్య లాంటి వ్యక్తులు తీసుకొన్న 
నిర్ణయం, చేసిన దానం అభినంద 
నీయం, అనుసరణీయం. రమణయ్య 
పార్ధీవ శరీరాన్ని పినాకినీ. దేహడాన 
సమర్చకుల సంస్థ నిర్వాహకుల నుంచి 
నారాయణ వైద్య కళాశాలకు చెందిన 
దేహ నిర్మాణ శాస్త్రాధివతులు డాక్టర్‌ కె 
గజేంద్ర స్వీకరించారు. ఈ సందర్భంగా 
ఆయన రమణయ్య కుటుంబ సభ్యులకు 
మొదటగా నంతాపాన్ని తెలిపారు 
అనంతరం ఆయన తీసుకొన్న నిర్ణ 
యం, దానికి సమ్మతించిన భార్య, 
కుమార్తెలను అభినందించారు. వీరి 
నిర్ణయానికి రమణయ్య కుటుంబ 
మిత్రులు కోడూరు శివకుమార్‌రెడ్డి, 
అల్లూరు ఎమ్మెల్యే విష్ణువర్థన్‌రెడ్డిలు 


నైతిక మద్దతు తెలిపారు. ఈ దేహదాన 
నొ గారీ ల దొడ్డ సుబ్బారెడ్డి ప్రభుత్వ 


శిక్షణ 


నివ్వడం ఎల్లలెరుగని ఆమె ప్రతి 
భాపాటవాలకు నిదర్శనం. ఎమ్‌.ఎల్‌. 
, డి.కె.పట్టమాళ్‌ లాంటి 
సంగీత విద్వాంసులను ఎంతగానో ఇష్ట 
పడే బాలార్క భవిష్యత్తులో 
సంగీతాన్ని పదిమందికి sien 


మంచి గాయనిగా పేరు తెచ్చుకోవా 


వసంతకుమారి, 


ఆశయం అంటున్న ఆమెకు 


అభినందనలు, 


వురస్మారాలు పొందిన 


బాలార్శకు చెల్లూరులోనే కాకుండా 
ఖండాంతరాలలోనూ శిష్యులు ఉన్నా 
రంటే అతిశయోక్తి కాదు. ఇంటర్నెట్‌ 
వాదుకలోనికి వచ్చిన తర్వాత" దాని 
అమెరికా తదితర దేశాలలోని 
తెలుగు వారికి వారం వారం సంగీత 


ద్వారా 


అత్తమామలైన నారాయణమూర్తి, భవా 
నీలతోపాటు సంగీతమంటే ఎంతగానో 
ఇష్టపడే భర్త భాస్కర్‌ ప్రోత్సాహం లభిం 
చడం అభినందనీయం, బాలార్మ భవివ్య 
త్తులో సింహన్సురి సీమ గర్వపడేలా 
చకృని సంగీత విద్వాంనురాలిగా పేరు 
తెచ్చుకోవాలని ఆశిద్దాం, 


ES I 


చేసింది, iy స్నేహితురాలికి తాను 
ఇచ్చిన మాటను నెరవేర్చడం వీలు 
కాదేమోనని భయపదిన ఆయన తన 
తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డిని 
ముఖ్యమంత్రి వద్ధకు వంపాడు. నాకు 
టికెట్‌ ఇవ్వకున్నా ఫర్వాలేదు, నా 
రాజకీయ భవిష్యత్తు దెబ్బతిన్నా నష్టం 
లేదు, భానుశ్రీని మాత్రం మేయర్‌గా 
చేసి తీరవలసిందే అని పట్టుబట్టాడు. 
, అన్న మాట జవదాటలేని రామనారా 
యణరెడ్డి, అది సిగ్గుమాలిన వనని 
తెలిసినా, అన్నతో పాటు తనను కూడా 
జనం నోట్లో వూస్తారనే భయం వున్నా 
విధిలేక ముఖ్యమంత్రిని ప్రాధేయ 
పడ్డాడు. ఎన్నిక ముందురోజు రాత్రి 
పన్నెండు గంటల వరకు కెవిపి రామ 
చంద్రరావు ఇంటి గుమ్మం ముందు 
పడిగావులు పడ్డాడు. పనిలో వనిగా 
పాత రికార్డును ప్లే చేశాడు. భానుశ్రీని 
కాదంటే మా అన్న విషం త్రాగి చస్తా 
నని బెదరిస్తున్నాడు కాబట్టి, దయ 
చూడండని కాళ్లు పట్టుకొన్నంత పని 
చేశాడు. రామనారాయణరెడ్డి దీనావస్థ 
చూడలేక, అర్థరాత్రి దాటిన తర్వాత 
సరే అన్నాడు ముఖ్యమంత్రి. 
అయితే వివేకా మాత్రం ముఖ్య 
మంత్రి కాదు అన్నా కూడా భానుశ్రీని 
ఎంపిక చేయించడానికి సర్వసన్నాహాలు 
చేసుకొన్నాడు ఇక్కడ. తెలుగుదేశానికి 
చెందిన దాదాపు 9 మంది కార్పొరేట 
ర్లకు 15 నుంచి 20 లక్షల రూపాయలు 
చెల్లించి పార్టీ ఫిరాయించే ఒప్పందాలు 
చేసుకొన్నాడు. భానుశ్రీ గెలుపుకు 
దాదాపు రెండు కోట్ల రూపాయలను 
కార్పొరేటర్ల కొనుగోలుకు చిల్ల పెంకుల 
వలె వెదజల్లాడు వివేకా. కాంగ్రెస్‌ పార్టీ 
వేరే పేరు చెప్తే, తిరుగుబాటు చేసి 
మరీ, భానుశ్రీని గెలిపించడానికే ఈ 
సామూహిక కొనుగోళ్లు. మరొకప్రక్క 
తెలుగుదేశం నేత టి.రమేష్‌రెడ్డితో 
కూడా ఒక ఒప్పందం కుదుర్చుకొన్నాడు. 
భానుశ్రీ ఎన్నికలో తనకు సహకారం 
అందిస్తే. రేపు నెల్లూరు నగర 
శాసనసభాస్థానంలో నేను పోటీ నుంచి 
తప్పుకొని నీకు సహాయం చేస్తాను 
అనేది ఆ ఒప్పందం సారాంశం, అయితే 
ముఖ్యమంత్రి చివరి నిముషంలో 
భానుశ్రీ పేరు ఒప్పుకోవడం వల్ల వారి 
అవసరం లేకుండా పోయింది. 


మేయర్‌ పదవి కోసం కాంగెస్‌ 
కార్పొరీటర్లలోని మహిళలు చాలా 
అళపడ్డారు. భానుశ్రీ వట్ట జనంలో, 
పొర్టీలో వున్న వివాదాల దృష్టా ఎన్ని 
కల ముందు ఆమెను నిలబెట్టే సాహ 
నం చేయడని, తమకు అవకాశం ఇస్తా 
డని చాలా నమ్మకంతో వుండినారు. 
యాలమూరీ ఉషారాణి, జరీనా 
సుల్తానా, జ్యోతి అనే ముగ్గరు మహి? 
BOB అవకాశం తమకే వస్తుం 
థని భాలిందారు. wh తనకు అన్నిటి 
కంటే, అందరికంటే భానుశ్రీ సంతో 
షమీ ముఖ్యమని దాటి చెప్పాడు వివేకా 
నంధరెడ్డి, 

ఈ వరిణామం కొంగస్‌ వాదు 
అనీ కొడు, నెల్లూరు wn 


bo ఈ epi రాజకీయక్రీడను 


ఆపలేక పోయామనే నిస్సత్తువ అవహి 
స్తున్నది సాధారణ జనంలో కూడా. ఈ 
దెబ్బతో నెల్లూరులో కాంగ్రెస్‌ అంటేనే 
ఒక విధమైన రోత, ఏహ్యఖావం "ఏర్పడే 
ప్రమాదం వుందని కాంగ్రెస్‌వాదులు 
భయపడుతున్నారు, కానీ వివేకానంద 
రెడ్డి మాత్రంతన కోరిక తీరిందన్న 
సంతోషంతో వుద్బితబ్బిబ్బు అవుతు 
న్నాడు. అయితే దీని వల్ల నెల్లూరులో 


"కాంగ్రెస్‌ మట్టి కరుస్తుందన్న నిజం 


ఆయనకూ బాగా తెలుసు. అందుకే 
నెల్లూరు నగరం నుంచి నేను పోటీ 
చేయనని బహిరంగంగానే ప్రకటిం 
చాడు. స్నేహితురాలి ముఖంలో సంతో 
షం చూడడం కోసం నెల్లూరు ప్రజల 
గౌరవ మర్యాదలను, తన రాజకీయ 
భవిష్యత్తును కూడా బలిపెట్టినవాడిగా 
వివేకా పేరు చరిత్రలో నిలిచిపోతుంది. 
అది నెల్లూరు పుర ప్రజలు చేసుకొన్న 
కర్మ 


డోలాయమానం 


4వ పేజీ కొరవ 


rer ==] 
నారాయణరెడ్డి సర్వేపల్లి ఎంచుకొన్నా 
డట; ఆత్మకూరును తమ అనుచరుడు, 
జిప ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డికి 
బహుమతిగా ఇస్తారట; నెల్లూరు టౌన్‌ 
మాత్రం తమకు నచ్చిన బిసి లేదా 
మైనార్టీని నిలబెడతారట. దీన్ని ప్రతిపా 
దనగా చెప్పడం లేదు రామనారాయణ 
రెడ్డి; తమ నిర్ణయంగా ప్రకటిస్తున్నాడు. 
కాంగ్రెస్‌ అంప తమ తాత సొత్తు అయి 
నట్లు, వారు పుట్టినప్పటి నుంచి ఆ 
పార్టీని అపర పతివ్రతల వలె కని 
పెట్టుకొన్నట్లు వుంది ఆయన మాటల 
ధోరణి. పాతికేళ్ల రాజకీయ జీవితంలో 
ఆరుసార్లు పార్టీలు మారి వచ్చిన సం 
గతి మర్చిపోతున్నారు. జనానికి కూడా 
అది గుర్తులేదని నమ్ముతున్నారు. 


నెల్లూరు అంటే 
భయమెందుకు? 


నెల్లూరు నగరంలో సిట్టింగ్‌ 
అభ్యర్థి అయిన ఆనం వివేకానందరెడ్డి, 
ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి ింస్ట 
పడడీం లేదు. ఇక్కడ పోటీ చేస్తే 
ఈ ఐదేళ్లలో చేసిన అప్రాచ్యపు స్‌ 
అతో విసిగిపోయి, చీదరించుకొంటున్న 
నెల్లూరు జనం చెప్పుతో కొడతారన్నది 
ఆయన భయం. రూరల్‌లో అయితే 
పల్లెటూరి జనాన్ని మాయ చేయవచ్చు 
నన్నది (భమ. అధికారం చేతిలో వుంది 
కదా అని ఇంతకాలం ఒళ్లు తెలియ 
కుండా విర్రవీగాడు. ఎన్నికలా చ్చేసరికి 
హడలి చస్తున్నాడు. 
ఆదాలలో అంతే 
వట్టుదల 

సర్వీసల్లి స్మినం విషయంలో 
రామనారాయణరెడ్డితో నమానఘ్రైన 
వట్టుడల చూపుతున్నాడు సిట్టింగ్‌ 
ఎమ్మెల్యీ ఆదాల గ్రభాకరరెగ్గి, 
న్మినం విందుకు వదలుకోవాలన్నది 
అయన పక ముఖ్యమంత థగ్గర్‌ 


ముఖ్యమంత్రి అభ్మిపాయంగా చెన్న 
ఒకవేళ ఆయనకు నెల్లూరు 
టూరల్‌ స్థానం కేటాయిస్తే, వివేకానంద 
రెడ్డికి టిక్కెట్‌ లేకుండా ఇంట్లో కూర్చో 
బెట్టదమో లేక ఇష్టం లేకున్నా నెల్లూరు 
నగరం నుంచి పోటీ చేయమనో చెప్ప 
బోతారు, 


కోవూరులో మార్చు 
వుండదు 


కోవూరు స్థానానికి ఆదాల 
వభాకరరెడ్డిని తరలించాలన్నది ఆనం 
వారి ఎత్తుగడ. అయితే అందుకు ప్రభా 
కర్‌రెడ్డి సుతరామూ ఒప్పుకొనే పరిస్థితి 
లేదు. సర్వేపల్లి, నెల్లూరు రూరల్‌ తప్ప 
మరొక స్థానంలో తాను పోటీ చేయ 
నని ఘంటాపథంగా చెన్నన్నాడు ప్రభా 
కర్‌రెడ్డి, కోవూరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే 
పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికే మళ్లీ 
అవకాశం ఇవ్వక తప్పదు. మార్పు 
తలబెడితే, కొత్తగా వచ్చినవారు నియో 
జకవర్గం తలాతోక తెలుసుకొనే లోపలే 
పోలింగ్‌ గడువు దాటి పోతుంది. నారా 
యణ మెడికల్‌ కాలేజి ముఖ్య కార్య 
నిర్వహణ అధికారి వేమిరెడ్డి పట్టాభి 
రామరెడ్డి ఈ సీటు కోసం తలక్రిందులు 
తపస్సు చేస్తున్నాడు. కనపడిన రాయి 
కల్లా మొక్కుతున్నాడు. అయితే ఆయన 
ప్రయత్నాలు ముఖ్యమంత్రి దృష్టికి 
పోయిన సూచనలు లేవు. అందువల్ల 
కోవూరు పోలంరెడ్డిదే కావచ్చు. 


బిసి లేదా మైనారిటీకి 
ఎక్తద? 


ఈసారి నెల్లూరు జిల్లాలో ఒక 
బిసి లేదా మైనారిటీకి అవకాశం ఇవ్వా 
లని ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుడు 
డి.శ్రీనివాస్‌ గట్టిగా కోరుతున్నారు. 
అయితే ఎవరిని మార్చి ఎక్కడ అవ 
కాశం ఇవ్వాలో మాత్రం చెప్పడం లేదు. 
ప్రతి ఎన్నికలో బిసి పేరు మాటవరసకు 
ప్రస్తావించడం కాంగ్రెస్‌వాదులకు అల 
వాటు. చివరికొచ్చేసరికి సరైన అభ్యర్థి 
దారకలేదు కాబట్టి, ఇవ్వలేకపోతున్నా 
మని చెప్పి సరిపెట్టడమూ అలవాటే. 


' అయితే ఈసారి మాత్రం నెల్లూరు 


నగరం, నెల్లూరు రూరల్‌, ఆత్మకూ 
రులలో ఒక స్థానంలో బిసిలకు అవ 
కాశం ఇవ్వాలన్న ప్రతిపాదన గట్టిగానే 
వినపడుతున్నది. . ఆనం సోదరులు 
వాటినీ వదలి పెట్టకుండా తమ పేర్లు 
ప్రచారంలో పెట్టారు. బిసి అయితే, 
ఆవుల వెంకటరమణయ్య అనే రైల్వే 
కాంట్రాక్టర్‌ను ముందుకు తెస్తున్నారు. 
ఆయనది ఉదయగిరి అట, హైదరా 
బాద్‌లో స్థిరవడి మస్తుగా డబ్బు 
పోగేసుకొని వున్నాదట, రాష్ట్రమంత్రి 
రఘువీరారెడ్డికి బంధువు కూడా అట. 
పాలిచ్చే గోవులను వలేసి పట్టడంలో 
రామనారాయణరెడ్డి మహా దిట్ట. మైనా 
రిటీ అయితే కసుమూరు దర్గా నిర్వా 
హకుడు చాంద్‌బాషా పేరు చెన్నన్నారు, 
అయితే ఇవి కేవలం చర్చకు పేర్లే తప్ప 
నిజంగా టిక్కెట్‌ ఇచ్చే వున్దేశ్యంతో (వతి 
పొదిస్తున్న పేర్లు కావు, 
రాజ్ఞ్యలక్షమ్మ రిటైర్‌మెంట్‌ 
నిజమా? 


వెంకటగిరి నుంచి ఈసారి పోటీ 
చేయడానికి నీదురుమల్లి రాజ్యలక్ష్మమ్మ 


ie rong we వుంది, “ue 


అలోరన 
ఈ విషయం ఆమె నోటి నుంది ధృవ 


ఎక్కడ? ఆ అవసరం కోసమైనా ఆమెను 
ఒప్పించి పోటీకి సిద్ధం చేయవచ్చు 
ముఖ్యమంత్రి. 
నూళ్లూరు పేటలో 
ఒకటే గొడవ 
సూళ్లూరుపేటలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే 
నెలవల సుబ్రహ్మణ్యం మీద నియో 
జకవర్గంలోని కాంగ్రెస్‌ ముఖ్యులందరూ 
అయిష్టంగా వున్నారు. సుబ్రహ్మణ్యం 
ఎదురుపడితే ఏమి చెప్తున్నారో తెలి 
యదు కానీ, ఆయన పరోక్షంలో 
మాత్రం ఫిర్యాదుల పరంపర వినిపిస్తు 
న్నారు. ఆయనైతే మేము చేయమని 
కుండబద్ధలు కొడుతున్నారు. సుబ్రహ్మ 
ణ్యం మాత్రం ధీమాగా వున్నాడు. ముఖ్య 
మంత్రికి తనపట్ల సానుభూతి వుందని, 
తనను నిరాశపరచడని నమ్ముతున్నాడు. 


గూడూరులో కొత్త ముఖం 


గూడూరుకు మాత్రం కొత్త 
ముఖం తప్పదు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్రా 
ప్రకాశరావుకు మళ్లీ పోటీ పట్ల పెద్దగా 
ఆసక్తి లేదు. ఎమ్మెల్యే పదవిని ఏ రకం 
గానూ ఉపయోగపెట్టుకోవడం చేతకాని 
సత్తెకాలం మనిషి ఆయన. ఆయన 
వంటి నిజాయితీపరులకు, నిరాడంబరు 
లకు పోటీ పట్ల విరక్తికలగడంలో ఆశ్చ 
ర్యం ఏమీ లేదు. 

ఆయన స్థానంలో అభ్యర్థిని 
నిర్ణయించడం నేదురుమల్లి జనార్దనె 
ండ్జికి తలనొప్పి వ్యవహారంగా మారు 
తున్నది. పాతిక మంది పోటీ పడుతు 
న్నారు. జిల్లాలోని రెండు ఎస్సీ నియో 
జకవర్గాలలో ఒకటి మాల, ఒకటి మాది 
గలకు కేటాయించడం కాంగ్రెస్‌కు ఆన 
వాయితీ. గూడూరులో మొదట నుంచి 
మాదిగలే పోటీ పడుతున్నారు. అయితే 
ఈసారి మాలల నుంచి ఒత్తిడి ఎక్కు 
వగా వుంది. మరాకప్రక్క కేంద్ర మం 
తిని పనబాక లక్ష్మి తన భీర్త పనబాక 
కృష్ణయ్యకు ఈ సీటు ఇప్పించుకోవాలని 
ఉబలాటమట. ముఖ్యమంత్రి వద్దకు 
పలు రాయబారాలు నడిపారు, అయితే 
గూడూరులో జనార్దనరెడ్డి మాట తప్ప 
మరొకరిది చెవికి ఎక్కించుకొనే పరిస్థితి 
కాంగ్రెస్‌లోని ఏ స్థాయిలో లేదు కాబట్టి, 
ఆమె ఉబలాటం వృథా తాపత్రయంగా 
మిగిలి పోవచ్చు. 


నెల్లూరు నగరానికి 
యువరక్తం 


నెల్లూరు నగరం నుంచి కోటం 
రెడ్డి శ్రీధరరెడ్డిని నిలబెట్టాలన్న ప్రతి 
పాదన ముఖ్యమంత్రి స్థాయిలో వరిశీల 
నలో వున్నట్లు చెప్పున్నారు. నగరంలో 
వివేకానందరెడ్డి సృష్టించిన రాజకీయ 
థీథత్సాన్ని తట్టుకొని కాంగ్రెస్‌ బ్రతికి 
బట్ట కట్టాలంటే శ్రీథరరెడ్డి వంటి యువ 
కిశోరాలే శరణ్యమని భావిస్తున్నారు 
కొంగ్రెస్‌ పెద్దలు, అయితే అందుకు 
ఆనం వారి నుంచి ప్రతిఘటన తప్పదు, 
నెల్లూరు నగరంను తమ చెప్పు (క్రింద 
తేలు నలె అనీచి సెట్టుకోవాలన్నది 


స్థానాలను పొందిన ఉపాధ్యాయులు 
అక్షర చేరకుండా తిరిగి సెకండరీ గ్రేడ్‌ 
టీచర్లుగా కొనసాగుతుండడంతో సబ్జై 
కుకు టీచర్లు లేకుండానే పరీక్షలకు ఈ 
ధపా కూడా హజరవుతున్నారు పదవ 
తరగతి విద్యార్థులు. ప్రధానంగా గణి 
తంలో 256 ఖాళీలు, ఫిజికల్‌ సైన్సులో 
255, బయాలజికల్‌ సైన్సులో - 225, 
సోషల్‌ స్టడీస్‌లో 180, ఇంగ్లీష్‌లో 260 
ఖాళీలు భర్తీ కావలసి వుంది. ఇవి 
కాకుండా డిఎస్సీ అభ్యర్థుల కోసం 
మ్యాథ్స్‌లో 113, ఫిజిక్స్‌లో 103, 
సోషల్‌ 90, ఇంగ్లీష్‌ 120 ఖాళీలు 
వున్నాయి. ఉపాధ్యాయులు లేక కొంత 
కాలం, పదోన్నతులు పొందిన ఆయా 
సబ్జెక్టు టీచర్లు వున్నా వీలుకాని పరీ 
స్థితుల నడుమ పదవతరగతి విద్యా 

లు పరీక్షలకు హాజరు కావడం భాదా 
కరం. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిం 


శ్రీనివాసులురెడ్డిని నియమించారు. 
జలదంకి ఎస్‌ఐ శ్రీనివాసాచారిని 
విఆర్‌కు పంపి, చేజర్ల ఎస్‌ఐ వెంక 
టేశ్వర్లును వన్‌ టౌన్‌ కైమ్‌కు బదలీ 
చేశారు. వెంకటాచలసత్రం ఎస్‌ఐ నాగే 
శ్వరరావును విఆర్‌కు పంపి ఆయన 
స్థానంలో ప్రాబెషనరీ కె.రామకృష్ణను 
నియమించారు. ట్రాఫిక్‌ సిఐ విజయ 
కుమార్‌, డిసీఆర్‌బి సిఐ తిరుపాల్‌ను 
రైల్వేశాఖకు బదలీ చేశారు. 


బుచ్చి ఎస్‌ఐ 
6వ పేజీ కొరవ 


(ఎతు కాకా 
ఈసారి ఎన్నికలలో తెలుగుదేశం 
అభ్యర్థి నల్లపురెడ్డి వ్రసన్నకుమార్‌రెడ్డిని 
ఢీ కొనాలంటే అంగబలం, అర్ధబలం 
గల  వారికైతేనే సాధ్యమవుతుందన్న 
వాదన ప్రజల్లో నానుతుంది. 


రోడ్లు 
6వ పేజీ కొరవ 


కేవలం మాటలకే పరిమితం అవుతు 
న్నాయి అనేందుకు తడ మండలంలోని 
పలు గ్రామాలు ఉదాహరణ. ఆదర్శ 
గ్రామంగా ఎంపిక చేసిన చోట కూడా 
సమస్యలు కొలువై వున్నాయి. మండ 
లంలోని ఎన్‌ఎం కండ్రిగ గిరిజన కాల 
నీలో ఎక్కడా అభివృద్ధి జాడే కన్సిం 
చదం లేదు. ముళ్ల చెట్లు, నీటి వసతి 
లేని పరిస్థితుల నదుమ గిరిజనులు 
నివసిస్తున్నారు, అభివృద్ధి కోసం లక్షల 
రూపాయల నిధులు విడుదల చేస్తున్నా 
మని పొలకులు, అధికారులు చెప్పున్నా 
ఎక్కడా చిన్నపాటి అభివృద్ధి అనేది కన్స 
దదం లేదు. 


6 మోరి 2009 హహ 


భారతీయులకు ఆస్కార్‌ ఆనందకరం! 


(ప్రపంచ సినీ జగత్తులో ప్రతిభా 
వంతులు ఆశపడే శఖర సమానమైన 
వురస్మారం ఆస్మార్‌, ఒక జీవితకాలం 
పాటు కనే బంగారు కల ఇది, అలాంటి 
అత్యుత్తమ సురస్మారం కోసం ఆశలు, 
ఆశాభంగొలు ఎదురైన సలువురు ప్రతి 
భకు అదే కొలమానమా అని తమను 


గర్వపడే విషయం! 


సంగీతానికి సాంకేతికతను 
జోడించి, యువతరాన్ని ఉరూత 


లూగించిన అత్యంత ప్రతిభావంతుడైన 
సంగీత దర్శకుదు రెహమాన్‌. స్లమ్‌ 
డాగ్‌ మిలియనీర్‌ చిత్రానికి సంగీతాన్ని 


(టై | గ 


కట. (| 
అందించినందుకు, ప్రఖ్యాత సినీ గీత 
రచయిత గుల్టార్‌ వ్రాసిన జయహో 
పాటకు రెండు ఆస్కార్‌లు అందుకో 
వదం దేశం యావత్తు గర్వపడే విష 
యం. అంతటి ప్రతిభ కనపరచిన 
రెహమాన్‌ నిజంగా అభినందనీయుడు. 


భానుచందర్‌, నెల్లూరు. 


తాము సమాధానపరచుకొనఢం, భార 
తీయ చిత్రాలకు ఆస్మార్‌ లభించదు, 
అది కేవలం బిటీషియన్లకు మాత్రమే 
అని పెదని విరవడం సహజం, ఖార 


తీయ సినీకారుల చిరకాల స్వప్నాన్ని 
నిజంచేస్తూ ఏకంగా రెందు ఆస్కార్‌ 
అవార్డులు అందుకొని సినీ కళామ 
తల్లికి ఖండాంతర ఖ్యాతి ఆర్జించి 
పెట్టాడు స్వర మాంత్రికుడు ఎ.ఆర్‌,రెహ 
మాన్‌. భారతీయ సినిమా సృజనాత్మక 


తకు, సాంకేతిక సామర్ధ్యానికి ఎట్టకే = 


లకు ఆస్కార్‌ గుర్తింపు లభించడం సినీ 
అభిమానులను, సినీ కులాన్ని ఆనంద 
డోలికల్లో ముంచెత్తింది. కేవలం (బ్రిటీష్‌ 
ఎంట్రీగా ఆస్కార్‌కు నామినేషన్‌ పొం 


దిన పాశ్చాత్య సినిమా స్లమ్‌ డాగ్‌ మిలి 
యనీర్‌ కథారంగం మాత్రం భారత 
దేశం. డానీబోయల్‌ దర్శకత్వం వహిం 
చిన ఈ సినిమా భారతీయులది కాక 
పోయినా అధిక భాగం సాంకేతిక నివు 
ణులు, భారతీయ సంతతికి చెందిన 
వారు ఈ చిత్రానికి పని చేశారు. 


మురికివాడలను, పేదరికాన్ని బ్రధానాం 
శంగా చేసుకొని నిర్మించిన ఈ ద్నిల్రా 
నికి భారతీయ దౌత్యవేత్త వికాస్‌ 
స్వరూప్‌ రచించిన క్యూ అండ్‌ ఏ నవల 


ఆధారం, బ్రిటిష్‌వారు నిర్మించిన 
సినిమా కాబట్టే ఆస్కార్‌ లభించిందని, 
అదే మన దేశస్థులు నిర్మించి వుంటే ఆ 
అవార్డు రాదని కొందరు, పేదరికాన్ని 
సినిమాగా తీసి దేశం పరువు తీశారని 
మరికొందరు వ్యాఖ్యానించినా భార 
తీయ సృజనకు, సాంకేతికతకు ఎల్లలు 


భారతీయతకు అవార్డు! 


ప్రపంచ సినీ జనులందరూ ఎంతగానో ఆశపడే ఆస్మార్‌ అవార్డును అందుకొన్న మొట్ట 
మొదటి భారతీయుడు ఎ.ఆర్‌.రెహమాన్‌. దక్షిణ భారతదేశంలో సంగీత దర్శకుడిగా తన వస్తా 
నాన్ని ప్రారంభించి బాలీవుడ్‌, హాలీవుడ్‌లోనూ -తనదైన ముద్రను వేసిన గొప్ప సంగీత దర్శకు 
నిగా ఎదిగిన రెహమాన్‌ ద్వారా ఆస్కార్‌ లభించడం సువర్ణాక్షరాలతో లిఖించతగిన అంశం. 
భారతీయులందరికీ ఇది గర్వకారణం. ఈ ఘనత సాధించిన రెహమాన్‌ దేశ ప్రజల గుండెల్లో 
నిలిచిపోయాడు. 


పద్మ, నెల్లూరు. 


లేవని నిరూపించినవాడు రెహమాన్‌, 
జయహో అనే గీతాన్ని రచించిన సీనీ 
యర్‌ కలి గుల్టార్‌కు, శబ్దనిపుణుడు 
రసూల్‌కు ఆస్కార్‌ అవార్డులు లభిం 
దాయి. భారతీయ పొటకు ఆస్కార్‌ 
అవార్డునందుకొని పట్టాభిషేకం చేసీన 
రెహమాన్‌ నిజంగా అభినందనీయుడు, 


ప్రతిభకు నిదర్శనం! 


మాన్‌, గజని, సావరియా లాంటి 
చిత్రాలకు అత్యద్భుత శబ్దాన్ని అందిం 
చిన రసూల్‌ పోకుట్టి, తన కలంతో 
ప్రేక్షకుల _మననుదోచే గీతాలను 
రచించే గుల్డార్‌ల ప్రతిభకు ఆస్కార్‌ 
అవార్డులే నిదర్శనం. 

కమల్‌కుమార్‌, నెల్లూరు. 


ముఖ్యమంత్రి 


రాజకీయాలలో కుల ప్రభావం 
ఎప్పుడూ లేనంత పెరిగిపోయింది. 
కాపు, కమ్మ రెడ్డి కులాల వల్ల సమా 
జం మొత్తం మూడు ముక్కలుగా 
చీలిపోతున్నది. రెడ్లలో అంత ఐక్యత 
లేదు కానీ, తతిమా రెండు కులాల 
వారు మాత్రం తమవిగా భావించే 
ప్రజారాజ్యం, తెలుగుదేశాలకు తప్ప 
వేరాకపార్టీకి ఓటు వేసే వరిస్థితి కని 
పించడం లేదు, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 
నుంచి కాపు కులం మొత్తం వలస 
వెళ్లిపోతున్నది, 


మూలిగే నక్క మీద తాటికాయ 
పడినట్లు మాదిగ దండోరా సమస్య 
విరుచకపడింది. మంద కృష్ణమాదిగ 
కాంగ్రెస్‌ను తమ ప్రధమశత్రువుగా (ప్రక 
టిస్తున్నాడు. కాంగ్రెస్‌కు ఓటు చేయ 
వద్దని పీలుపు ఇస్తున్నాడు. తెలంగాణా 
ఎస్సీ జనాభాలో మాలల కంటే మాది 
గలే ఎక్కువ. రాష్ట్రం మొత్తం మీద వీరి 
సంఖ్య 3 నుంచి 5 శాతం వరకు వుం 
టుందని అంచనా, అంత మొత్తం ఓట్లు 
చేజారిపోతే చాలా నియోజకవర్గాలలో 
ఫలితాలు తారు మారౌతాయి. 


ఇన్ని సమస్యలు, పప్రతికూలతల 
మధ్య ఎన్నికల సన్నాహాలు చేయవలసి 
రావడం కాంగ్రెస్‌కు 
లేనట్టే లెక్క వైఎస్‌ స్థానంలో మరొకరు 
వుండి వుంటే ఈ సమస్యలను తలడు 
కొని నిదలీని రాత్రులు గడిపే వారు 
కానీ ఆయన మాత్రం చాలా నింపొ 
దిగా కనిపిస్తున్నాడు. వీ మ్యాత్రం ఆదుర్భా, 
ఓటమి భయం, అనుమానం కనిపిం 


రోజులు బాగా 


తతత. 


మొదటి పేజీ కొరవ 


చడం లేదు. టిక్కెట్ల కోసంరోజూ వం 
దలాది మంది విసిగిస్తున్నా పెదవి మీద 
చిరునవ్వు తొలగడం లేదు. కోపగించు 
కోవడం లేదు. వచ్చిన వారినందరినీ 
హుషారుగా పలకరిస్తున్నాడు. ఆయన 
దినచర్య చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. 


ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన 
నాటి నుంచి సెక్రటరియేట్‌కు రావడం 
మానుకొన్నాడు ముఖ్యమంత్రి. తన 
క్యాంప్‌ కార్యాలయంలోనే ఒక్క కెవిపి 
రామచంద్రరావును పక్కన పెట్టుకొని ఏ 
స్థానానికి ఎవరు అభ్యర్థి అన్న కసరత్తు 
చేస్తున్నాడు. మూడోవాడికి అవకాశం 
.ఇవ్వడం లేదు. దివాకర్‌రెడ్డి వంటి సీని 
యర్‌ మంత్రులను కూడా దగ్గరకు రాని 
వ్వడం లేదు. సాధారణంగా సీనియర్‌ 
మంత్రులు, సీనియర్‌ నాయకులకు 
వారి వారి జిల్లాలలో ఎంతో కొంత 
మాట మన్నింపు ప్రసాదించడం కాం 
గెస్‌ సాంప్రదాయం. అన్నీ కాకపో 
యినా, ఏ జిల్లా నాయకుడికి ఆ జిల్లాలో 
నాలుగైదు నియోజకవర్గాలను వదలి 
పెట్టడం, అభ్యర్థులను ఎంపిక చేసుకొనే 
అవకాశం కలిపించడం అలవాటు, 
ఈసారి ఆ సాంప్రదాయానికి వూర్తిగా 
స్వస్తిపలికాడు వైఎస్‌, ఒక్క మంత్రితో 
లేదా నాయకుడితో కనీసపాటి సంప్ర 
దింపులు కూడా జరపడం లేదు 

పొద్దున రెండుమూడు ' గంటల 
పొటు కెవిపీతో ముద్చటించడం, ఒంటి 
గంట కొట్టీటప్పటికి టంచనుగా భోజ 
నం చేసి, నిద్రపోవడం చేస్తున్నారు 
ముఖ్యమంతి, సాయంత్రం వీలైతే విజి 


టర్స్‌ను కలుస్తున్నారు. లేకుంటే, మళ్లీ 
కెవిపితో చర్చలు. రాత్రి 8 కల్లా ఇంటి 
లోపలకు. వెళ్లిపోతున్నాడు. ఎన్నికలు 
అంటే తనకు లెక్కలేదన్న ధోరణిని ప్రద 
ర్శిస్తున్నాడు ముఖ్యమంత్రి. ఆయన 
ధీమా చూసి రాజకీయవాదులందరూ 
ఆశ్చర్యంతో నోరు తెరుస్తున్నారు. టిక్కెట్ల 
కోసం వందలాది మంది బయట పడి 
గాపులు కాస్తుంటే, గెలుస్తామా లేదా 
అన్న సందేహాలతో కాంగ్రెస్‌వాదులం 
దరూ వూపిరి ఉగ్గపట్టుకొని నిద్రలేని 
రాత్రులు గడుపుతుంటే ఆయనలో అంత 
నింపాదితనం ఎట్లా వస్తుందో ఎవరికీ 
అర్థం కావడం లేదు. మాయాబజార్‌ 
మాంత్రికుడి వలె ఎన్నికలలో గెలుపు 
కోసం ఏదైనా మంత్రదండం తయారు 
చేసి పెట్టుకొన్నాడేమో తెలియదు. 


దాతృత్వం 
9వ పేజీ కొరవ 


కాటాను ఏర్పాటు చేశారు అధికారులు, 
మార్కెట్‌లో కూరగాయలు కొన్న ఎవ 
రైనా ఇక్కడ తూకం సరిచూసుకోవచ్చు. 
మొదట ఉత్తరం వైపు గల ద్వారం వద్ద 
మార్కెట్‌ మధ్యలో ధర్మకాటాను వుం 
చారు. తర్వాత మూసివేసిన గేట్‌ వద్ద 
ఏర్పాటు చేశారు. మార్కెట్‌లో మూక 
బలం వుండి, ఎమ్మెల్యే వివేకా అను 
చరుడిగా ముద్రపడిన ఓ వ్యక్తి ఈ 
స్థలంలో షాపును ఏర్పాటుచేనుకో 
వాలన్న ఉద్దేశ్యంతో ఆక్రమణకు రంగం 
సిద్ధం చేసుకొంటున్నాడు. అధికారులను 
లోబరచుకొని తన వశం చేసుకొనేం 
దుకు ఆ వ్యక్తి చేస్తున్న ప్రయత్నాలను 
ఎవరూ వ్యతిరేకించక పోవడంతో ధర్మ 
కొటా మూల పదనుంది. 


నెల్లూరు రూరల్‌లో ఆనం వెం 
కటరమణారెడ్డి చాలా దూరం వెళ్లి 
పోయాడు. ముప్పాతిక గ్రామాలలో ఇం 
టిటిప్రచారం కూడా జరిపాడు. అయితే 
మరొకప్రక్క వంకి పెంచలయ్య ఈ 
స్థానాన్ని సెకండ్‌ ప్రిఫరెన్స్‌ పెట్టుకొని, 
అనిర్ణయ వైఖరి అవలంభిస్తుండడంతో 
కార్యకర్తలు, అభిమానులు గందరగోళా 
నికి లోనౌతున్నారు. 

సర్వేవల్లికి సివి.శేషారెడ్డి ఖాయం. 
ఆయన తొలిదశ ప్రచారం కూడా పూర్త 
యిపోయింది. ఉదయగిరిలో అంజ 
నాద్రి అనే యువకుడు ఉత్సాహంగా 
వున్నాడు. ఆయన బలిజ కులస్తుడు, 
వెంకటగిరి వంకి పెంచలయ్యకు ఇవ్వ 
డానికి పార్టీ సుముఖంగా వుంది. 
ఆయనే తేల్చుకోలేకపోతున్నాడు. వంకి 
వెనక్కు తగ్గితే ఈ స్థానాన్ని నల్లపరెడ్డి 
రాజేంద్రకుమార్‌రెడ్డి కోరుతాడు. 

కావలిలో రామిరెడ్డి ప్రతాపరెడ్డి 
అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి జోరుగా 
తిరుగుతున్నాడు. గిలకా నరేంద్ర అనే 
మరొక రియల్‌ ఎస్టేట్‌ యువకుడు 
నేనూ వున్నానని చెప్తున్నాడు. వీరిద్దరి 
మధ్యలో చిరంజీవి ఎవరిని ఎన్నుకొం 
టాడో తెలియదు. ఆత్మకూరు పూర్తిగా 
బొమ్మిరెడ్డి రాఘనేంద్రరెడ్డి ఇష్టం 
ఆయన కుటుంబం నుంచే ఒకరిని 
పోటీకి పెట్టమని పార్టీ పెద్దలు ఒత్తిడి 
తెస్తున్నారట, ఇంకా నిర్ణయం కాలేదు. 

కోవూరుకు ఈనాటి వరకు అభ్య 
లేడు. బట్టేపాటి నరేంద్రరైడ్డి అనే పిల్ల 
వాడు తిరుగుతున్నాడు కానీ, నియోజక 


వర్గ స్థాయికి ఆనకపోవచ్చు. తుపాకుల 
మునెమ్మ అనే గిరిజన మహిళకు టిక్కెట్‌ 
ఇస్తానని గతంలో హామీ ఇచ్చి వున్నాడు 
చిరంజీవి. ఆ మాట నిలబెట్టుకోవా 
లంటే కోవూరును మించిన అవకాశం 
మరొక దగ్గర లేదు. సూళ్లూరుపేట, 
గూడూరులలో పార్టీ బరువు మోసే 
పెద్దలెవరూ దొరకడం లేదు. చేవూరు 
విజయమోహన్‌రెడ్డి పార్టీలో చేరినా 
ఆయన గూడూరు బాధ్యత మోయడం 
కంటే, వెంకటగిరిలో టిక్కెట్‌ తెచ్చుకోవా 
లన్న ఆతృతనే_ అధికంగా చూపుతు 
న్నాడు, ప్రజారాజ్యం అభ్యర్థుల నిర్ణయా 
నికి ఇంకా చాలా వ్యవధి పట్టవచ్చు. 


పొగతోట 
8వ పేజీ కొరవ 


షన్‌ శానిటరీశాఖ ఎప్పటికప్పుడు తొల 
గించక పోవడం వల్ల ఇబ్బందులు తప్ప 
డం లేదు. ఆసుపత్రుల్లో చికిత్స పొందే 
రోగులను రాత్రుళ్లు దోమలు కుట్టి 
చంపేస్తున్నాయి. నగరం నడిబొడ్డులో 
వుండే ప్రాంతంలోని సమస్యల పరి 
ష్మారానికి చిత్తశుద్ధితో కృషిచేసే నాయ 
కులు, అధికారులు కరువయ్యారు. 


6 డాని ౨ఎఅలకుదూకుడాయాటిలఅలులం ఫకతాతునని. 
రిజిష్ట్రార్‌ ఆఫీసు 
8వ పేజీ కొరవ 


న. 
కార్యాలయంలో ఓ ఏడాది అక్రమార్జన 
మూడు కోట్ల రూపాయలపైగా వుం 
టుందనేది ఒక అంచనా. ఈ మధ్య 
జిల్లాలో ఎసిబి అధికారులు ఏ విషయాన్నీ 
పట్టించుకోకుండా వుండడం వల్ల గిటి 
సర్‌ కార్యాలయంలో అవినీతి మూడు 
పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. 


6 మార్టి, 2009 _ ———————— mmm 


నెల్లూరు కొత్త మేయర్‌గా 


" నందిమందలం భానుశ్రీ ఎన్నికయ్యారు, 


3ితేది ఉదయం కోలాహలంగా జరిగిన 
ఎన్నికలో ఆమెకు 30 ఓట్లు వస్తే, 
సిపిఎం తరపున పోటీకి నిలబడిన 
షాహినా బేగంకు 17 ఓట్లు మాత్రమే 
వచ్చాయి. అయితే ఎన్నికల ఫలితాన్ని 


తమ తుది తీర్పు వెలువడే వరకు 
నిలిపి వుంచమని హైకోర్టు న్యాయ 
మూర్తి జస్టీస్‌ రోహిణి ఇచ్చిన ఆదేశాల 
వల్ల భానుశ్రీ ఎన్నికను ప్రకటించలేదు. 
మేయర్‌ కుర్చీలో కూర్చోనివ్వకుండా 
వెయిటింగ్‌లో పెట్టారు. 


జననం : 29-09-1927 


- విదాదిన్నర కాలంగా ఈ రోజు 
కోసం కలలు ఆనం 
వివేకానందరెడ్డి. :2005లో తొలిసారి 
మేయర్‌ ఎన్నిక జరిగినప్పుడే భానుశ్రీకి 
ఆ సింహాసనం మీద పట్టాభిషేకం చేసి 
మురిసిపోవాలని తహ తహలాడారా 
యన. అయితే ఆదాల ప్రభాకరరెడ్డి 
వంటి కాంగ్రెస్‌నాదులు అందుకు 
సుతరామూ అంగీకరించక పోవడంతో, 
విధిలేక, పులిమి శైలజ అభ్యర్థిత్వాన్ని 
ప్రతిపాదించాడు. అయితే ఆ రోజు 
నుంచి ఆయన మనసు నలుగుతూనే 
వుంది. భానుశ్రీ అంటే వివేకాకు ఎంత 
ఇష్టమో, వారిద్దరి మధ్య స్నేహ సం 
బంధాలు ఎంత నన్నిహితమైనవో 
నెల్లూరు నగర ప్రజలందరికీ తెలుసు, 
ఆమె కోరిక తీర్చలేక పోయానన్న 
దుగ్గతో, ఈ మూడున్నర సంవత్సరాలు 
వులిమి శైలజను -రాచి రంపాన 
పెట్టారు. ఒక్కరోజు కూడా ఆమెను 
ప్రశాంతంగా తనపని తాను చేసుకో 
నివ్వలేదు. మేయర్‌ ఆఫీసు గదిలోకి 
అటెండర్‌ కూడా వెళ్లడానికి లేదని 
హుకుం చేశాడు. ఆమె కారుకు 
డ్రైవర్‌ను ఇవ్వలేదు. ఆమెకు ఏ ఫైల్‌ 
కూడా పంపడానికి లేదని కమీషనర్‌ 
మీద ఒత్తిడి తెచ్చారు. అధికారిక సమా 


కుర్చీలో భాను: 


% ల 


వేశాలకు, మునిసివల్‌ నిధులతో 
అమలు జరిగే కొర్యకమాలకు కూడా 
మేయర్‌కు ఆహ్వానం అందేది కాదు, 
శిలాఫలాకాల మీద మేయర్‌ పేరు కని 


: రె 
ందుగా మహిళా ' కార్పోరేట 
ర్లందరినీ 'క్యాంప్‌కు genre 


ఎమ్మెల్యే వివేకానందరెడ్డి. తి 
కెన్సెస్‌ హోటల్‌లో deri 
పించారు. బోర్‌ కొడుతున్నదని వారు 
గోల చేయడంతో చుట్టుప్రక్కల పుణ్య 
క్షేత్రాలన్నిటీనీ తిప్పారు. మగవారికి 
మాత్రం వేరొకచోట క్యాంప్‌ పెట్టి త్రాగి 
నంత బ్రాందీ పోసి, ఆడినంతసేపూ 
పేకాటకు పెట్టుబడి కూడా తానే పెట్టా 
డట వివేకా. భానుశ్రీ కోసం తన రాజ 
కీయ భవిష్యత్తునే పణంగా పెట్టిన 
వాడికి, ఇటువంటి శుశ్రూషలు ఒక 
లెక్కా పక్కా? 


పించేది కాదు. మరాకప్రక్క ఎమ్మెల్యే, 
ఆయన అనుచరులైన కాంగ్రెస్‌ కార్పొ 
రేటర్లు వీలు దొరికినప్పుడల్లా పులిమి 
శైలజను సూటిపోటి మాటలని అవ 


ల్‌ 
(ఆ 


కతిము.వే నష 
(ey; 50 
అ. ALA" 

లీ 


మానించేవొరు, కార్పొరీషన్‌ నమావేశా. 
లలో గందరగోళం సృష్టించేవారు. చివ 
రకు ఆమె మీద దాడులకూ పొల్బ 
డ్ధారు. ఈ బెదరింపులకు భయపడి 
వులిమి శైలజ తనంత తానుగా 
రాజీనామా చేసి. వెళ్లిపోతుందన్నది 
వివేకా ఆశ, అయితే ఆమె మొండిగా 
వీటిని ఎదుర్కోవడంతో, ముఖ్యమంత్రిని 
పట్టుబట్టి ఆమె తొలగింపుకు షోకాజ్‌ 
నోటీను జారీ చేయించాడు. దానిపై 
గత ఏడాదికాలంగా వలు కోర్టులలో 
న్యాయపోరాటం చేశారు వులిమి 
శైలజ. అయితే అవేవీ ఫలించలేదు. 
వివేకా కోరినట్లు మేయర్‌ తొలగింపు 
జరిగిపోయింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 
అడ్డుపడినా ఆగలేదు, ఆమె తొలగింపు 
ఉత్తర్వు ఇవ్వకుంటే తన అన్న విషం 


._ తాగి చస్తానని బెదరిస్తున్నాడని, తమ 


కుటుంబం మొత్తం ఆ ఒత్తిడి తట్టు 
కోలేక పోతున్నదని జిల్లా మంత్రి ఆనం 
రామనారాయణరెడ్డి ముఖ్యమంత్రి 


దగ్గర కళ్లనీళ్లు పెట్టుకొని మరీ తొల, 


గింపు ఉత్తర్వు జారీ చేయించారు. 
దీనిపైన కూడా కోర్టుకు వెళ్లారు 
పాత మేయర్‌. ఆ కేసు విచారణలో 
వున్నప్పుడు, ప్రభుత్వంలో తమ పలుకు 
కొరవ 14వ పేజీలో 


సె 
Yr: సూంది' 


సారె వాయినం ఇప్పించాడు. చూసే 
వారికి ఆ సన్నివేశం ఎబ్బెట్టుగా కనిపిం 
చింది. అదటుంచితే, భానుశ్రీ స్పర్శ 
మాత్రంతోనే ఆ గిరిజన మహిళకు పూన 
కం వచ్చేసింది. వూగిపోతూ వెర్రికేకలు 
పెట్టిందట పాపమా మహిళ. దానితో 
భయపడిపోయి, ఆమెకు టెంకాయ 
కొట్టి, హారతి ఇచ్చి శాంతింపచేశారు. 


ఆమా 


మంచి మనసున్న మహనీయుడు, మా ఇంటి దైవం 


తేది 27-02-2009 శుక్రవారం నాడు స్వర్గస్తులైనారు 


నురణం : 27-02-2009 


ముకక పావన ావిద నానిన న ననిన పనామా ననాద లాలన నానా ునా దానికా నాననా పాపాన ననా 
Edited, Printed and Publlshed by N: Dolondra Prasad, Ph: 091-861-2327354, Offaot Printing at Zaminryot Press, Nellore. 


వారి ఆత్మకు శాంతిని కలుగచేయమని 


భగవంతుని ప్రార్థిస్తున్నాము. 


కుమారుడు - కోడలు 


